


బేవుడు-మానఫుడు 
(విశ్వకర్మ సృష్టి రహస్యము) 


వేదవిజ్ఞానమును ఆధునిక విజ్ఞాన శాస్త్రముతో సమన్వయ 
పరచబడినది మరియు మానవుని ఆదర్శ జీవన విధానమును 
తెలియజేయు విజ్ఞాన గ్రంధము 












విశ్వకర్మ సృష్టి విశ్వకర్మ భగవానుడు 







రచయిత: 

“విశ్వకర్మ సాహిత్య రత్వ' 
కొచ్చెళ్ల చిన్మయాచార్య విశ్వకర్మ(విన్నారావు) 

రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌, గుమ్మళ్ళదొడ్ది, తూ॥గో॥జిల్లా, 

















కేవుడు- మానవుడు 
(విశ్వకర్మ సృష్టి రహస్యము) 





ప్రధమ ముద్రణ ఏప్రియణ 20౧౨ 
ప్రతులు 1000 

వెల రూ50/- 

Rights Reserved 


ప్రతులకు కె, రమేష్‌ కుమార్‌, 1 


650,866 
కోరుకొండ, 

తూగోజిల్లా ఆంప్ర 

ఫోన్‌ 496796 (6883) 





శ్లో, కుర్వతి యజ్ఞ కర్మాణి, మహాదానాని షోడశ 
యేహతా స్పమరే వీరా, స్తే క్రీడంతి సురై సనమ్‌. 


తా॥ యజ్ఞము, షోడశదానములు చేయువారును, 
యుద్ధము నందు మరణించువారును మాత్రమే ఆ 
సమ్‌ కేగి దేవతలతో సమానముగా 
క్రీడింపగల్గుదురు, 


దేశరక్షణకు ప్రాణములుపణముగా పెట్టి దేశాన్ని 
అహర్నిశలు కాపాడుచున్న త్యాగదనులు, నిజమైన 
దేశభక్తులు భారతీయ వీరజవానులకు 1999 కార్గిల్‌ 
యుద్ధ స్ఫూర్తితో అంకితము చేయుచున్నాను. 




















శీశీశీ తిరుమల తిరుపతి దేవస్థానము 


ల ల్‌ 


వారి ఆర్థిక సహాయముతో ముద్రింపబడినది.. 
ROC No Edt 5/849/2000 


ERE. 


దేవుడు - మానవుడు చిన్మాయాచార్య విశ్వకర్మ 














(క. చిన్నారావు) 
ప్రధానోపాధ్యాయుడు మం,ప,.ప్రాధమిక పారశాల 


గుమ్మళ్ళదొడ్డి-533 289 
గోకవరం మండలం, తూ॥గో!జిల్లా, ఆ01ప్ర॥ 





తొలి రచన: “విశ్చకీర్శ భగవానుడు” 
బిరుదము: “విశ్వకర్మ సాహిత్య రత్త 


బిరుదు ప్రదానము చేసినవారు: 

“సాహిత్య బ్రహ్మ” డా॥వి.వి.ఎల్‌, నరశింహారావుగారు 
మాజీ డైరెక్టరు - ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ ప్రాచ్య లిఖీత గ్రంధాలయ 
సంస్థ, హైదరాబాద్‌ 
సభాపతి - ఆంధ్ర ప్రదేశ్‌ విశ్వబ్రాహ్మణ ధర్మవీరం, హైదరాబాద్‌. 
ఆస్థాన కవి - శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 
దేవస్థానం, కందిమల్లయ్యపల్లి. 











దేవుడు - మానవుడు చిన్మాయాచార్య విశ్వకర్మ 


3 
ముందుమాట 
"ఆత్మజ్ఞానమునకు ఒక్క మహా వాక్ళముపై దృఢ విశ్వాసము చాలును 
పరులకుపదేశించుటకు అనేక గ్రంధముల అశ్యయనము ఆవశ్ళకమగును” 
"రామతృథ్ణ వరమవాంన” 


శ సర్చోతృష్టం పరంజ్ఞానం జ్ఞానం తైలోక్ళ దుర్లభం 


తస్మాత్సర్వ ప్రయత్నేన జ్ఞానమే వహి సాధయేత్‌ "ఏ క పు” 

పరమాత్మ విషయకమైన జ్ఞానము సర్వ ప్రపంచమున కంటెను 
శ్రేష్టమైనది ఇది ముజ్జగముల యందును దుర్గ భమైనది కావున 
మానవుడెల్ల ప్రయత్నముల చేతను జ్ఞానమునే సాధించవలయును 

అట్టి పరమాత్మను గూర్చిన (బ్రవ్మా జ్ఞానమును ఎవ్వరును 
సంపూర్ణముగా నెలుంగజాలరు ఆ పరబ్రహ్మమును గూర్చి ఎంత చెప్టినను స్వల్పమే 
యగును ఆజగత్కర్తయైన విశ్వకర్మ పరమాత్మ యొక్క జగన్నిర్మాణ కార్య 
క్రమమునుగూర్ది తెల్బ బూను కోవడము సాహసమే అయినను ఆదైన ప్రేరణయే 
నన్నీ పనికి పురికొల్సినది మహాత్ములు వ్రాసిన గ్రంథములు చదివి చదివి అందు 
నేను గ్రహించి నంతమేరకు మాత్రము సంకలనము 
చేయుట జరిగినది తప్పలు ఉన్నయెడల విజ్ఞులు మన్నించ వలసిందిగా 
నవినయముగా మనవి, చేసుకొనుచున్నాను తప్పలున్నయెడల తగు 
నూచనలిచ్చిన తదుపరి సవరించుకొనగలవాడను "దేవుడు మానవుడు” 
(విశ్వకర్మ-సృష్టిరహనృము అను ఈరచనలో నాకు ఉపకరించిన గ్రంథాలు 
ముఖ్యంగా కొవ్వూరి బాలక్యష్ణారెడ్డి గారి రచనలు “భగవంతుడు వేదవేద్యుడు 
'సూర్ముడుమానవుడు' 'విచిత్రవిశ్వ విజ్ఞాన విభూతి' "కీర్తి శేషులు “దర్శనాచార్య” 
డా కొండూరు దీరరాఘవాచార్యులు గారి బుగ్వేద, యజుర్వేద దిర్దర్శనములు” 
మరియు బ్రహ్మశ్రీ చిలుకూరిసూర్మనారాయణ గారి "దివ్యవాణి ఇంకను 
తిరుమల తిరుపతి దేవస్థానమువారు 

ఆ శ్రీనివాసుని ఆశీస్సులతో అందించిన "హిందూధర్మ పరిచయము 
స్తోత్రమంజరి” మొదలగునవి ఇటువంటి మంచి రచనలు అందించిన 

వారికి నాకృతజ్ఞతాభి వందనములు నముర్చించు కొనుచున్నాను 

ఈరచనకు శ్రీ కొవ్వూరి బాలకృష్ణా రెడ్డిగారి రచనలు పూలదండ లోని 
ధారమైతే డా కొండూరు వీర రాఘవాచార్యులు గారి రచనలు ఆపూలదండలోని 
వుష్టములు తిరుమల తిరుపతి దేవస్థానమువారి హిందూధర్మ పరిచయము 
స్తోత్రమంజరి లోని విషయములు ఆదండలో చివర కట్టిన పుష్టగుచ్చమైనది 
కావునఆస్తికులైన భక్త మహాశయులారా అందుకొని ఆ అంతర్మామియైన విశ్వకర్మ 
భగవానుని కంరాన అలరించి ఆయన అనుగ్రహమునకు పొత్రులుకండు 











దేవుడు - మానవుడు చిన్ష్మయాచార్య విశ్వకర్ష 


4 


అంతర్ధర్హనము 
"సాహిత్యబ్రహ్మి డా. వి వి.యల్‌, నరసింహారావు 1 4 ,PhD, 








రిటైర్డ్‌ డైరెక్టర్‌ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ 
విశ్వకర్త సాహిత్యరత్న బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ కొచ్చెర్ల చిన్థ్రయాచార్య 
విశ్వకర్మగారు రచించిన దేవుడు-మాననుడు అను ఈ అబినవ గ్రంధము 
విశ్వకర్మ స్యష్టిరహస్యమును గురించి విశదికరించు ఒక బృహజ్ఞ్య యత్నము 
విశ్వకర్మ సంస్కృతికి సంబంధించిన పంచార్లేయతత్త్వము, మానవ జీవితకు 
ఉపకరించు పంచవ్యత్తులు మొదలైన అనేకాంశములను ఈ గ్రంధము నూక్ష 
ద్యష్టితో వివరింయచున్నది 
అన్నిటికంటే ముఖ్మముగా దేవునితో మానవునకుగల సంబంధమును 
ఈగ్రంధము సర్వజన సంవేద్యముగావించుచున్నది ఆసక్త్య నాస్తక్కముల 
నడుమ మనుస్మృతి పాత్రను కుడా ప్రస్తావించుచున్నది అంతేకాదు, 
ఆధునిక ఖగోళశాస్త్ర దృష్టితో గ్రంథములకు మానవునకుగల 
నవ్నిపొతత్వమును కూడా ఈ గ్రంధము వినరించుచున్నది 
ర్రంథకర్తథైంన శ్రీ చిన్బియాచార్యుడు అనుభవశాలియుగు 
అధ్యాపకుడగుటచే విషయ నిరూపణములో పఠితృసౌలభ్యమును కూడ 
ద్యష్టిధంందుంచుకొని రచన సాగించినట్లు తోచుచున్నది 
ప్రస్తుత కాలమున ఇట్టి గ్రంథముల ఆవశ్యకము ఎంతేని కల ద్లూపించును 


రచయిత అంతరద్యష్షి అభినంద నార్భ్హము 





27-2-2000 వి, వి. యల్‌ నరసింహోరావృ 


దేవుడు - మానవుడు చిన్తయాచార్య విశ్వకర్మ 














శ్రీ సరస్వత్షైనమ: 


ఒక మాట 

ఒక పుస్తకం వెలుగులోకి రావాలంటే ఆ పుస్తక రచయిత ఎన్నిపాట్లు పడిందీ 
పారకునకు తెలియాలన్నా దానిని గూర్చి నాలుగు మాటలు వ్రాసే వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి 
ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు మిత్రులు శ్రీ చిన్నారావు గారు “ దేవుడు - మానవుడు” 
అనే గ్రంథ రచనకు ఎంతో శ్రమించారని ఈ పుస్తకాన్ని చేత ధరించిన విద్వాంసులు 
వారికందరికీ తెలుస్తుంది 

విద్వానేవ విజానాతి విద్వళ్ఞన పరిశ్రమమ్‌ అన్నట్లు ఇందలి విషయము అంతటి 
విలువ కలది దానిని వివరిం నా ప్రయత్నం 

వేదాలు 5 ఇవి అహపొరుషేయాలు మనువంశం వారు బుుగ్వేదాన్ని మయ 
సంభూతులు యజుర్వేదాన్ని త్వష్టవంశము వారు సామవేదాన్ని శిల్పి వంశము వారు 
అధర్వణవేదాన్ని విశ్వజ్ఞై వంశము వారు ప్రణవవేదాన్ని అధ్యయనం చేయాలి విశ్వకర్మ 
తన చేతులతో న్వర్గాన్న పాదాలతో భూమిని సృష్టించాడు భూమి పై గల మానవుడు 
మాయచే బంధితుడు ఆ సృష్టించిన దేవుడు, అంటే నిర్వచించాలంటే “విశ్వమంతటికి 
ఐహికాముష్మిక పారమార్థికత నొసంగువాడే దేవుడు” అండపిండ బ్రహ్మాండములను 
సృష్టించి వాటి స్థితి, గతి శక్తుల, ధర్మమును సర్వకాల సర్వావస్థలయందును కాపాడుచున్న 
అవిశ్రాంత జగత్కర్మలను ఆచరించుచున్న కరుణామయుడు దేవుడు ద్మావాష్యధువులను 
న్యష్టించి పొలించువాడు న్యష్టి స్థితి లయ తిరోథాన, అనుగ్రహములను కర్మల 
నాచరించువాడు ఆ దేవుడు అతడే “విశ్వకర్మ” అని బుగ్వేదం చెప్పింది అతడు సూర్యుని 
కంటే ఎన్నోరెట్లు అధిక ప్రకాశం గల పరంజ్యోతి స్వరూపుడు మానవుడు కోరేఖ స్వర్గము 
న్వర్గమంటే జ్ఞానవంతుడైన మానవుడు కోరుకునే దుఃఖరహితమైన శాశ్వతానంద 
నిలయము అని అన్ని మతముల విశ్వాసులు ఈ విషయంలో కొంత మార్చు చేసి హిందూ 
మతస్తులను తమ తమ మతాలలోకి తీసుకు వెళ్టే ప్రయత్నం జరుగుతున్నా ఆ ప్రయత్నం 
నెరవేరలేదు నెరవేరదు గ్ల 

దేవుడగు ఆ ఏశ్వకర్మకు పుత్రులు ఐదుగురు 1) మనువు 2 మయుడు 
ఇ త్వప్పృ 4 శిల్సి కొవిశ్వజ్లుడు అనువారు వీరే పంచబ్రహ్మలు వీరు సృష్టి, స్థితి లయ, 
తిరోధాన, అనుగ్రహములనే కర్మలకు, స్యష్టికి ప్రవర్తకులు విశ్వకర్మ భగవానుని 
సంచముఖములైన శివుడు, మూర్తి, ఆమూర్తి, కర్త, కర్మ, అనువానికి సమముగా శివుడు, 
విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, సూర్యుడు, అను బీరు, ప్రకృతికే కట్టుబడి ఆయా యుగాలలో 
ఆయా పేర్లతో పిలువబడినారు వీరు ఎన్నో యుగాలనుండి తమ ధర్మాలను నిర్వర్తిన్తున్నారు 
యుగములు నాల్గు అని కొందరికిఅభిప్రాయం కాగా ఇంతకు ముందు గడిచినవి 14 
కాగా అవి విశ్వకర్యచే స్యష్టించబడి ముగియగా ఇప్పటి చతుర్యుగములతో కలసి 18 
అయినవి ప్రతి యుగానికి ఎంతో కొంత వైలక్ష్యము గలదు గడచిన యుగాలు 14 
యొక్క పేర్లను లక్షణాలను యీ రచయిత చక్కగా వివరించారు అవి 1) అనంతము 
2అధ్టుతము 3 తమందము 4 తారకము 5) అండజము 6) భిన్నజము 7 
భిన్నాయత్తము 8) అభ్యాంతము 9 అనభ్యాంతము 10) అనీరణము 11) మనీరణము 
12) మన్వారణము 13) విశ్వారణము 14) విశ్వసృష్టి అనునది తర్వాత యుగములైన 
కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 

దవయుగంలో గాయత్రి నుండి సమస్త దేవతలు విశ్వకర్షచే సృష్టించబడినవి వీరే 
గోత్రార్నులు, వారే సానగ, సనాతన, అహభూన, ప్రక్తసుపర్డులు, విశ్శకర్ష భగవానుని నేత్ర కిరణాలు. 
సృష్టి నిర్మాణము యొక్క విధానము ఈ క్రింది శ్లోకమున వేద విదితము, స్త్‌ పురుషులు 
కలయికయే సృష్టికి ఆధారము ఇద్దరూ కారణులే విష్ణు, బ్రహ్మలే సృష్టికి పూర్తి బాధ్యులు అని 


దేవుడు - మానవుడు చిన్మాయాచార్య విశ్వకర్మ 





















































శ్లో॥ విష్ణుర్వోనింకల్పియతు త్వష్టా రూపాణి పింశతు ! 

ఆ సించతు ప్రజాపతి: ధాతా గర్భం దథాతుతే!! 
బ్రవ్మా విమ్మవులు తర్వాత ఇంద్రుడు నారును, నీరు పోని పెంచి 
పోషించుచున్నాడు ఇంద్రుడు తన కర్తవ్యాన్ని అలా నిర్వర్తిస్తూ ఉండును అజ్ఞానమున 
కొందరు అతనిని స్త్రీలోలుడని, అహల్మాజార చోరుడని నిర్వచించారు వారట్లు చెప్పుట 
దురదృష్టము అహల్మ అను పదానికి హలము తాకిన నేల అను అర్థం కలదు హలముతో 
(నాగలి నేలను దున్గగా ఆ నేలపై వర్షించి సస్మావషథములను మొలిపించి మానవుని 
మనుగడకు ఇంద్రుడు మార్గదర్శకుడు అని చెప్పట తనను గాని ఆయన దుష్ట్రవర్తనను 
చెప్పవీలులేదని, ఇది వేదమందలి గూడార్థము పాలనకు ఇంద్రుడు వువ్మల వర్తకాది 
మేఘములకధిపతి, భూమి మీద వర్షానికి అతడే కారకుడు 
విష్ణుపురాణంలో విశ్వకర్మ నుండియే ఈ సృష్టి పుట్టినది అనియు విశ్వానికి ఆయనయే 
ప్రభువు అనియు చెప్పబడినది “ప్రపంచ మంతయు పరమాణు నమూద్యూతము, 
కులాలుడు, (కుమ్మం) కుండలకు ఎట్టు సృష్టికర్తయో ఈ లోకములను స్యష్టించినవాడే 
విశ్వకర్మ భగవానుడు 

శ్లో అజాయుత జగళ్లర్వం న్యష్ట్మాదౌ విశ్వకర్యణ: 
స ఏవ కర్ణా విశ్వస్స విశ్వకర్మా జగత్సతిః 

ఇంత వింతగానున్న ఈ న్యష్టియు అశాశ్వతము సృష్టికర్త సృష్టి వినాశకుడు కూడా 
అనుటలో సందియములేదు దీని ప్రమాణము 10 ప్రక్కన ముష్టది సున్నలు పెట్టిన ఏర్పడు 
సంఖ్యకు సమానమనియు, క్షణ క్షణానికి మారుతూ ఎన్నో దశలకు మార్పులకు గురి 
అవుతూ ఉంటుంది ఎన్నో అద్భుతాలు కానవస్తుంటాయి విష్ణువు దశావతారాలను ఎత్తి 
దుష్టశిక్షణ శిష్టరక్షణ జావలెనన్షట్లు వేదాలే కాక భాగవతం కూడా వివరించింది హైడ్రోజన్‌ 
మేఘములే సృష్టినిర్మాణానికి కారణములు అందుథ్గవించినవే పాలపుంతలు పాలపుంతలో 
మన శాస్త్రాలు లెక్కించ 25 కోట్ల నక్షత్రాలలో మన సూర్యుడౌకడు భూగ్రహము పుట్టుకకు 
జక మహాద్భుతగోళము సూర్యుని మొక్క ప్రేలుడు కారణము గ్రహముల వుట్టుకకు అ 
పాలపుంతయే మూలము 

ఇలా సృష్టి రహన్మాన్నే కాక మానవుని పుట్టుక, మానవులలో రకాలు, వారి చేష్టలు, 
టీని వలన వారి నుండి లోకానికి కలిగే కష్టనష్టాలు ప్రయోజనాలు విపులంగా వివరించారు 
చిన్నారావు గారు గురుశిమ్మల మధ్య ఉండవలసిన లక్షణాలు వివరించారు 
ఆదర్శ గురుశిమ్మల నత్సంబంధమే లోకానికి వెలుగును ప్రసాథిన్తుంది “సహనావవతు, 
నహనౌభునక్తు, సహవీర్భం కరవావహై తేజిస్వినా వథీతమన్తు మావిద్విషావహై” 

ఇంకొ అదర్భయువతి, మాళ్యమూర్తి, నరపశువులు, నరరూప దేవతల గూర్చి 
చెప్పినారు ఈ గ్రంథ వరనానంతరం నాస్తికులు ఆస్తీకులుగాను, అజ్ఞానులు 
విజ్ఞానులగుదురనుటకు సందేహం లేదు ఈ గ్రంథాన్ని రబించడంలో ిన్గారావుగారు 
కృతక్యత్యులయ్యారనే చెప్పాలి “గ్రంధాన్ని న్యాయంగా చదివి అభిప్రాయాన్ని వ్యక్తం 
చేయగల్లినాను వీరికి వురోభివృద్ధి కావాలని కోరుతూ భగవానుని ఆశీస్సులు వీరికి 
లభించాలని ఆశిస్తూ, ఇట్లు 

(నం 

PK S Rama 5451004 114850 
భాషా ప్రవీణ, ఆశుకవి, వ్యాకరణ మంజూష 

Rtd Telugu Lecturer, Korukonda 


దేవుడు - మానవుడు చిన్మాయాచార్య విశ్వకర్మ 






















































1 





నాణేనికి అటు-ఇటూ ! 
-sS sag కేం శీర్త ౨౦ ఎ, తెలుగు పండిట్‌ 


॥ఆపరితోషా ద్విదుషా౦ 
నసాధుమనే ప్రయోగ విజ్ఞానమ్‌ 
బలవ దపి శిక్షితానా 
మాత్మన్య ప్రత్యయం చేతః 
ఇది కాళిదాసు 
సుశ్తోకం ఎంతటి భిమంతుడయిన, నుదీర్హమైన పరిశ్రమ 
చేసీనవాడయినా, ప్రతిభా-వ్యు తృత్తుల వడుగుపేకలతో మన్నికయిన 
పండితుడయినా-మిగిలిన విద్వాంసులు ఆమోద ముద్రకై ఎదురుచూడటం 
పరిపాటి ఇది అవసరం కూడా! మహాకవి కాళిదాసు వంటి వాడే ఇటువంటి 
అభిప్రాయం వెలువరించాడంటే - ఇక మన మెంత? 
శివశ్రీ కె చిన్నారావుగారు చిరకాలం ఉపాధ్యాయులు గా పని 
చేయుచూ, తూర్పుగోదావరి జిల్లాలో అనేక మందికి సుపరిచితులు ఏరు 
వ్రాసిన మొదటి గ్రంథం "“విశ్వకర్మభగవానుడు" అనేక నుంది ఆమోదం 
పొందింది ఆప్రేరణతోవారు *దేవుడు-మానవుడు" అనే ఈ గ్రంధాన్ని 
రచించారు ఇందులో విశ్వకర్మ, దివ్యవేదము, కర్మ, మతము, పంచబ్రహ్మల 
అవతరణ మొదలగు విభాగములున్షని 
ఒక కథవలె, నవలవలె, తేలిక పాటి వ్యాసాల వలె కాకుండా వీటిని 
చదవడానికి ఏకాగ్రత - దేవుడు ఉనికిని తెలుసుకోవాలన్నా తపన - 
విరాట్‌పురుషుని యొక్క తత్వాన్ని దర్శించాలనే ఏకాగ్రత - ఇన్నీ మూల ధర్మాలు 
మనలో జాబ్వల్యం కావాలి ! అవ్వడే ఈవున్తకము మన 
మస్తిష్కములోని సందేహాలకు జవాబిస్తుంది 
నేడు టెలివిజన్‌ అనేక ఛానళ్ళతో పిల్లల మర్రిలా విస్తరించి 
తెలుగువాడిలో చదివే శక్తిని హరించి వేసింది ఫలితంగా గ్రంథ పరనం 
మందగించింది పుస్తకాలు ముద్రించడం, ముద్రించిన పుస్తకాలను విడుదల 
చేయ్యడం భగీరథ ప్రయత్నంగా మారింది నవల, కధ, కవిత వీటికే పారకులు 
కరువయిన నేటిరోజుల్లో ఇటువంటి తాత్విక రచన ముద్రించడానికి శ్రీ 
చిన్నారావుగారు పూనుకోవడం సాహసమే సాహసంతో అడుగు ముందుకు 
వేస్తున్న వారికి నా అభినందనలు! షష్టి పూర్తికి దగ్గర పడుతున్న వయస్సు 
కలవారయినా, చిన్మారావుగారు గర్వ మెరుగని సహ్యదయశీలి, ఎన్నో 
విషయాలు తెలుసున్న వారయినా ఇంకా తెలుసుకోవాలనే నిరంతర విద్భారి 








దేవుడు - మానవుడు చిన్మీయాచార్య విశ్వకర్మ 


8 








వారి బహుగ్రంథ పరనం - బహు విషయమధనం ఈ గ్రంధ రచనకు 
జీవధాతువులు అందుకే ఈ గ్రంధంలో చిన్నారావుగారు తమదయిన ముద్రను 
సాధించారు 

"కాలరాత్రి చివరి కాలమున దాని చిచ్చక్తి ప్రభావమున దానిలోకి 
అత్యధిక, అత్యల్ప పీడన శక్తిగల ప్రదేశములు ఏర్పడుటచే అందు పరాశక్తి 
రూమైన నుడిగాలులు సహజముగ అనంత సంఖ్యలలో బలభేదములతో 
వజ్యంభించెను ఆదిశక్తియందలి శక్తీఅంశలు సుడి గాలిలో త్రిష్టబడి పోగుపడి 
ఓంకార శబ్దము తో పైకి లేచును దాని ఊర్థ్వకోణమున అత్యంత సూక్షశక్తికి 
సంబంధించిన అంశలు కుదింపబడి శక్తి బిందువులుగా రూపొందును ఇట్లు 
కేంద్రీకృత మయిన "బిందువు" అంశారూపముగా ఊహించవలయును ఈ 
బలభేదములతో కూడి పరాశక్తి బిందువుతోన్యష్టికి అవనరముగు 
పలురకములగు అణువులయినది అవియే అణు విద్భుదయస్మాంతాదిశక్తులు 
"పంచభూతములు" పుట్టుటకు బీజములయినవిగ్రంధ కర్త యొక్క ఈ 
అభిప్రాయాన్ని పండితులులోతుగా పరిశీలించవలసిన అవసరమున్నది 
ఇటువంటి విలువైన మాటలు ఈ గ్రంథంలో ఎడె-నెడ మనకు దర్శన 
మిస్తాయి 

"మరణించిన ప్రాణులు న్యర్ణాది లోకొంతరములకు 
వెళ్ళిపాపపుణ్యములు అనుభవించి మరల మేఘములందు చేరి అటనుండి 
వాననీటి ద్వారా భూమిమీద పడి ఓషధులలో ప్రవేశించి అటనుండి పురుషుని 
వీర్చమున చేరి స్త్రీ గర్భమున ప్రవేశించి స్టూల శరీరమును పొందుచున్నారని 
"రచయిత వెలు వరించిన అభిప్రాయమే" "పునరపి జననం - వునంపి 
మరణం”అనే దానికి సున్నితమైన వ్వాఖ్యగా ఉంది ఈ గ్రంథంలో విశ్వకర్మ 
ఆవిర్భావం, వారిలీలా విశేషములతో పాటు ఖగోళమునకు సైన్సుకు 
సంబంధించిన ఎన్నో మహత్తర విషయములున్తవి "బ్రహ్మాండ పిండమనెడి 
హైడ్రోజన్‌ మేఘము మవోసక్తీ క్తి యొక్క అసలురూపము అది శివలింగాకార 
మందలి పాన మట్టమును సూచించును ఆపిండమునుండి వెలువడు 
పాలవెల్లుల లింగాకారవు మహాజ్వాలా జ్యోతులే రూవుదిద్దుకొనిన 
మహాశివుడు” ఈ వివరణ రచయిత పరిశోధనకు నిలువుటద్దము 

పురాణ ప్రసిద్ధమైన విషయాలను సైన్సుతో అను సంధానముచేసి 
హేతుదృష్టితో పరిశీలన చేసిన గడుసు పోకడగల రచయిత 
శ్రీ కె చిన్మారావుగారు 
మంచి గ్రంథాన్ని రచించినందుకు వారిని అభినందిస్తున్నాను 
వెలమపేట, గోకవరం- 533 286, 
3-12-99 
తూగో జిల్లా 


దేవుడు - మానవుడు చిశ్రయాచార్య విళ్లకర్య 








9 








తుంచభూతములు 
Ps బ్రహ్మాఐాలి MscMPh 
Lecturer in Physics, Govt, Junior College 
Korukonda, E 60602౪8 Dt 


పంచభూతములు అనగా ఆకాశము, అగ్ని వాయువు, జలము, 
భూమి నీలం రంగులో కనిపించే అనంత విశ్వాంతరాళ మే ఆకాశము 
ఆకాశము నీలంరంగు లో కనిపించడానికి గలకారణం కాంతి పరిక్షేపణం 
(scatternng of 19/1) శాబట్టి పరిక్షేపణ చెందిన కాంతియే ఈ 
నీలిరంగు ఆకాశము దీనినుండి అగ్షిపుట్టినది 
అగ్గి అనగా ఉష్ణశక్తి శక్తి నిత్సత్వ సూత్రము (Law of conservation of 
౩౧6101) _ ప్రకారంజక రూపంలో శక్తి మరియొక రూపంలోనికి మార్చవచ్చు 
ఇచ్చటి కాంతి (ఆకాశం) శక్తి ఉష్ణ (అగ్గి) శక్తి రూపంలోనికి మారినది శక్తి 
నుండి పదార్థము పుట్టినది ఐన్‌ స్టీన్‌ ప్రతిపాదించిన ద్రవ్మరాశి-శక్తి తుల్మతా 
నియమం (01010016 of mass-EnergyEquivalence) లో శక్తి ద్రవ్యంగా అనగా 
పదార్థంగా మారుతుస్షది అని తెలుపుచున్నది 
E=Me 2 
= శర్తి 
M= పదార్ల ర్ధ ద్రవ్యరాశి 
c= కాంతివేగం 
పదార్ధం మొదట అతిచిన్న పరమాణువు ఐన హైడ్రోజన్‌ రూపము 
పొందినది ఈ 1 హైడ్రోజన్‌ మేఘం వాయు రూపంలో ఉంటుంది హైడ్రోజన్‌లో 
కేవలం బక ప్రోటాన్‌, ఒక ఎలక్ష్రాన్‌ ఉంటాయి ఇటు వంటి ప్రొటాన్‌, , ఎలిక్ఞ్రాన్‌లు 
వివిధరకాల కలయిక వలననే వివిధ రకాల ప పదార్థాలు ఏర్టడ్డాయి పదార్థములో 
న్యూట్రాన్‌ అనే కణం ఉన్నప్పటికి అది ప్రోటాను, ఏలక్షానుల సంయోగము 
వలన న ఏర్పడినదే హైడ్రోజన్‌ మేఘం విస్టోటనం చెందిన తరువాత ఏర్టడిన 
వాయు రూపంలోని వివిధ పదార్థాలు శక్తిని ఉద్దారం చేయటం వలన వాటి 
ఉష్టోగ్రత తగ్గి అవి క్రమంగా ద్రవస్థితిలోనికి మారాయి అదే జలము ఇచట 
జలము అనగా ద్రవపదార్థమని అర్థం చేసుకోవాలి ఈ పదార్థ ద్రవరూపంలో 
ఉన్నప్పుడు, ద్రవాలకు ఉండే "తలతన్యత (51138 16౧510౧) "అనే లక్షణం 
కారణంగా అవి గోళాక్యతిని పొందాయి అందు వలననే విశ్వంలో ఉండేఖగోళ 
వస్తువులు అనగా భూమి, చంద్రుడు, ఇతర నక్షత్రములు అగ్నీ గోళాకారంలో 
నే ఉన్నాయి 








దేవుడు - మానవుడు బిన్మయాచార్య విశ్వకర్మ 


10 


ద్రవరూపంలో ఉన్న ఈ ఖగోళ వస్తువులు శక్తిని ఉద్దారం చేయటం 
వలన వాటి ఉష్ణోగ్రత తగ్గి అవి క్రమంగా ఘనీభవించి, అదే గోకాక్యతిలో 
ఉన్నాయి ఈ ఘనీభవించిన పదార్థమే భూమి ఈవిధంగా కలిగిన సృష్టి 
రూపాంతరాలే ఈ పంచ భూతములు వీటినుండే మనం నిత్యం శక్తిని 
పొందుతున్నాము, 

భగవంతుని నీలివర్ణవు కాంతిగల వానిగా వురాణములో 
చెప్టబడినది ఆకాశము కూడా నీలం రంగులోనే ఉంటుంది ఆకాశమునకు 
గల నీలివర్ణము లోనే భగవంతుని చూపడంలో గల జౌచిత్యం ఏమనగా ! 
సర్వ సృష్టికి మూలం ఐన ఆకాశమే భగవంతుడు 

ఆకాశము (కాంతి) లేకుండా దేనినీ చూడలేము 

అగ్ని (శక్తి లేకుండా ఏపనీ చేయలేము 

వాయువు(గాలి, జలము లేకుండా జీవకోటి జీవించలేదు 
భూమి సమస్త జీవకోటి మనుగడకు ఆధారము, ఇది లేకుండా మనుగడ 
సాధ్యం కాదు 

అనగా నిత్యము జీవకోటి మనుగడకు అవసరమైన శక్తి యొక్క 
రూపాంతరములే ఈ పంచభూతములు లేదా భగవంతుడు నాస్తికులు 
భగవంతుడే లేడు అనవచ్చుగానీ, శక్తి లేదని అనలేరు గదా! 

పదార్థములో సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువు ఏవిధంగా నిర్మిత 
మైనదో అవిధంగానే విశ్వం అంతా నిర్మితమై యున్నది పరమాణువులో 
ఎలక్షానులు తమ చుట్టూ తాము తిరుగుతూ కేంద్రకం (1444). చుట్టూ 
ఏవిధంగా తిరుగుతున్నాయో, అదేవిధంగా గ్రహాలు కూడ తమ 
చూట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి మిగిలిన 
విశ్వమంతా కూడా ఈ విధంగానే ఉంటుంది అనగా పరమాణువు యొక్క 
ప్రతి రూపమే విశ్వము అణువు కన్నా అణువు, అనూహ్మమైన రూపము ఈ 
రెండూ కూడా భగవంతుడే 

న్యూటన్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం ఈగ్రహాలన్నీ నిర్దిష్ట కక్ష్య లో 

వరిభ్రమిన్తుంటాయి గురుత్వాకర్షణ లేని నాడు గ్రహాలన్నీ గతులు తప్పి బక 
దానితో ఒకటి ఢీకొని విశ్వం మొత్తం నాశనంఅవుతుంది 
ఇదే విధంగా మానవుడు కూడా నిర్దిష్టమైన నియమాలకు కట్టుబడి ఉండాలి 








 అంతవిడాలారయుందుటం రాయనా రిందాచయ రం టా న అజాలం దయను రానా తలుడ తింటాం తల దరపలంలగయలాది చరా రాతాాయయదా లలా లతా కాకాణి పాంగనాతాలా దల 
దేవుడు - మానవుడు బిశ్మయాచార్య విశ్వకర్మ 


1 





అప్పుడే జీవకోటి సృష్టి ఉన్నంత కాలం మనుగడ సాగించ గలుగుతోంది 
నియను నిబంధనలను వదిలి వేసిననాడు మానవుని జీవితం కూడా గతి 
తప్పిన గ్రహం వలే వినాశం చెందుతుంది 

అందువలననే మానవుడు స్యప్టి నియమాలను తెలును కొని 
దానికి అనుగుణంగా జీవనం సాగించాలి సృష్టిలో ప్రతి ప్రాణిని జీవనం 
సాగించేటట్లు చెయ్యాలి అప్పడే మానవుని జీవితం సార్ధకం అవుతుంది 

"దర్మాన్ని (సృష్టి కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. 
ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది”. 

చిన్నారావు మాష్టారు గారు రచించిన ఈ పుస్తకంలో పైననేను 
ఉదహరించిన విషయాల వంటివి అనేకం దర్శనం ఇస్తాయి దీనిలో వేదాలను, 
పురాణ విషయాలను విజ్ఞాన శాస్త్రం పరముగా వివరించడం జరిగింది ఈ 
విషయముతో రచయిత కృతకృత్యులయ్యారు విషయము నేరుగా మనస్సును 
తాకేటట్లు, మెదడును ఆలోచింప చేసేటట్లు ఉన్నది 

"విజ్ఞాన శాస్త్రం” సామాన్మ మానవునికి అందుబాటులోనికి రాని 
రోజులలో ఇదే విషయాన్ని వేదాల రూపంలో ఆస్తి కత్వాన్ని జోడించి చెప్పారు 
కాని ఈరోజులలో "సైన్సు చెప్పిన దంటే ఆ విషయాన్ని మనం నమ్ముతాం 
కాని ఇదే విషయం వేద వురాణంలో ఉన్నదంటే మనం నమ్మలేని స్థితికి 
చేరుకున్నాము ఇటువంటి మనుషులలో, మనన్తత్వాలలో మార్చు 
తీసుకురావడానికి రచయిత చేసిన ప్రయత్న్షరూవమే ఈపున్తకం 


"సమాజం సక్రమమైన మార్గంలో నడవాలంటే మనిషి ఎటువంటి 
నియమిలను పాటించాలి 


"భగవంతుని నృష్ట తన నుండి మనలను ఏమి నేర్చుకొమ్మని 
చెబుత్తున్నది” అనేవి సరళమైన పదజాలముతో రచయిత ఈ పుస్తకములో 
విపులీకరించారు 

అందువలన ప్రతి వ్యక్తి ఇటువంటి పుస్తకాలను చదివి సత్ర్రవర్తనము 
అలవరచుకొని మంచి సమాజ స్థాపనకు, దేశవురోభివ్యద్ధికి తమ 
వంతు క్యషి చేయాలి 








దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


దేవుడు 

విశ్వకర్మ 

కర్త 

మతము 

దివ్మవేదము 

చతుర్విద పురుషార్థములు 
పంచబ్రహ్మల పుట్టుక వారి కృత్యములు 
పదునెనిమిది యుగములు 


. విశ్వకర్మ సృష్టి రహన్యము 
విశ్వకర్మ సృష్టి విశేషములు 
పంచబ్రహ్మల పుట్టుక స్థానములు 

. భూమి 
పంచబ్రహ్మల ఆవరణములు 

. విశ్వకర్మ స్థానము 





విశ్వకర్మ తత్వ స్వరూపము 
భూమిపై జీవుల సృష్టిస్థితి అయములు 
. మంత్రములకు శక్తి కలదా! 
విత్తు ముందా చెట్టు ముందా 
. కల్బ ప్రకాశము - మన్మథుడు 
ఆత్మ ప్రేరణలు - అనిరుద్ధుడు 
. మానవుడు 
ఆదర్శకన్య 
ఆదర్శ విద్యార్థిల ఆదర్శగురువు 
ఆదర్శ గృహిణి 
మాతృమూర్తిగా స్త్రీ 
ఆదర్శయునకుడు 
స్త్‌ లేక పురుష వ్యక్తికి ఆదర్శము 
నరపశువులు - నరరూప దేవతలు 
ఆత్మజ్ఞానానికి గురుకు అవసరమా! 
విశ్వకర్మ ప్రార్ధన - విశ్వకర్మ స్తుతి 














13 
ఉపోద్దాలీయు 

దేవుడు ఒక్కడే అనునది అందరికీ తెలిసిన విషయమే హిందువులలో 
దేవుడు అనే సరికి భిన్నత్వం కనిపించుచున్చది అనగా హిందువులు ఒకే దేవుడ్ని 
వివిధ రూపాలలో కొలుస్తున్నారు ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి 
చేస్తున్న ప్రయత్షమే ఈ గ్రంథ రచన హిందువులలో అనేక మతముల వారున్నారు 
ఉదాహరణకు ద్ర్రైతము,విశిష్టాద్దైతము అందులో మరల శైవము, వైష్ణవము, 
శాక్తేయుము, పౌరుషేయము అంతేగాక దేవుడు జోలికి పోకుండా ఉన్న 
బౌద్ధమతము జ్ఞాన మార్గమును అనుసరించు జైనమతము ఇలా ఎన్మోమతాల 
వారున్నారు హిందుమతానికి ఆధారము వివ్యవేదము(పంచవేదములు) 
విశ్వకర్మ నుండి జనించినవి ఆవేదములలో మొదటిదైన బుగ్వేదములో అనేక 
దేవతలకు గల వ్యుత్సత్యర్ధము ఏమిటి అని తరచుచున్నప్పుడు సృష్టి స్థితి ల 
యాది కర్మల నెరవేర్చెడి దేవుడు విశ్వకర్మయని తెలియవచ్చట చేత "విశ్వ 
కర్మ భగవానుడు ” అను గ్రంథాన్ని వ్రాయుట జరిగింది అయితే ఈ గ్రంథములో 
దేవుడను పదమునకు అర్థమును సాధించటంతో బాటు ఆ దేవుడు స్వరూప 
స్వభావములను అనగా ఆ విశ్వకర్మ భగవానుని భౌతికరూపనిర్మాణత్వమును 
గురించి తెలుపడమ్రనది 

దేవుడను పదమునకు అర్ధమును సాధించడము, దేవుడు ఒక్కడే 
యనిస్టిరీకరించు కోవడము, అందుకోసం వేదమును గూర్చియు కర్మసు 
గూర్చియు విశ్వ నిర్మాణత్వమును గూర్చియు అందు పంచబ్రహ్మములు 
మరియు పంచశక్తుల ఉత్పత్తిని గూర్చియు మరియు ఏయేయుగములందు 
అవి స్యష్టింపబడినవో తెలియపరచడమైనది "సర్వం ఈశమయంవిశ్వం 
విశ్వమేవసఈశ్వం ఫ్‌ అన్నట్టు సమస్తమందు దేవుడున్నాడు దేవతలందరిలో 
వివిధ ధైవశక్తులున్నవి దేవతలు ఆదేవుని అవతారములే అయితే దేవాది 
దేవుడైన, దేవతలను గూడ స్యష్టి చేసిన ఆ విశ్వ కర్మను గూర్చి బుగ్వేదము 
లో ఏమి చెప్పబడి ఉంది తెలిసికొనవలయును దీనినే బ్రహ్మజ్ఞానం అంటారు 
అది తెలుసుకొనిన తరువాత నీవు నీ ఇష్టదైవములో ఆ దైవశక్తిని చూడవచ్చును 
కావున జీవులేనాటి కైనను ఆకారణ పరబ్రహ్మమును కాంచిననే గాని అమ్యతులు 
కాలరని వేదము చెప్పుచున్నది ఈ రహస్యాన్ని తెలపాలన్షదే ఈ ప్రయత్నము 
ఇందు జీవుల ఉత్పత్తి పరిణామములు మానవ జీవిత దశలు ధ్యేయములు 
కూడా కొంతవరకు వివరించడమైనది చివరగా "విశ్వకర్మ భగవానుని 
గొప్పతనమును గూర్చి విశేష ప్రజ్ఞను గూర్చియు బుగ్వేద మంత్ర భావ యుక్తంగా 
తెలువుచూ ఆ దేవదేవుని ప్రొరనా న్తుతులుతో ముగించడమైనది 














దేవుడు - మానవుడు బిన్చయాచార్య విశ్వకర్మ 


14 





దేవుడు 


“దివమ్‌ సంధమతి దేవ” స్వర్గమును సృష్టించినవాడు దేవుడు 
మం విశ్యతశ్చక్షురుత విశ్వతోముఖో విశ్వతో బాహుడుత విశ్వతస్టాత్‌ 
సంభాహుభ్యాంధనుతి సంపత త్రెర్భావాభూమింజనయన్‌ దేవ ఏకః 

బువే మండలము సూ మం 10-81-3 
విశ్వమంతటను కన్నులు, ముఖములు, చేతులు, పాదములు 
కలిగిన విశ్వకర్మ చేతుల చేత దివమును (స్పర్ణమును, పొదములచే 
భూమిని సృష్టించెను 
మం యఃఇమా విశ్వాభువనాని దృషిర్దోతాన్యసీదత్సితానః 
స ఆశిషా ద్రవిణ మిచ్చమానః ప్రధమశ్చ దవరో అదివేశ ॥ 
బువే మండలము సూ మం 10- 81-1 
విశ్వసంహార హోమమునకు కర్తయైన విశ్వకర్మ చరా చరములకు 
తండ్రియై ప్రకాశించినచో అతడు జీవుల కర్మానుభవము కోసము సునః 
సృష్టిని చేసెను తనచే సృజింపబడిన ప్రాణుల సహృదయ దేశములను 
ప్రవేశించెను దీనినే “అనుప్రవేశ రహస్య” మందురు 
“సృష్టికి హేతుభూతమైన అఖండ పరమాత్మ స్వరూపము దేవుడు" 
1 దేవుడనగా ధ్మావాష్యథువులను (స్వర్గమును, భూమిని) స్యష్టించు 
పోషించి పాలించుప్రభువు 
2 “దివింకల్బయతు దేవాః” స్వర్గమును నృష్టిచేసినవాడు దేవుడు 
3 దైవమనగా దివమను (పగటిని) అనగా తేజమును కల్టించిన 
పరంజ్యోతి స్వరూపము 
4. దివాంకరోతు దేవః పగలు అను తేజమును సృష్టిచేసినవాడు 
దైవము (దేవుడు 
5 ఆంగ్లమున 600 అంటారు అనగా (19061410 Organiser, Dystroyer 
6 తెలుగులో బ్రహ్మ, విష్ణువు, శివుడు అన్నారు అనగా సృష్టి, స్ధితి, 
లయములను చేయువాడు దేవుడని అన్నారు 
“సృష్టి స్థితి అయా దీని కర్మాణియన్యశా విశ్వకర్మణవ” అని 
సంస్కృతమున వేదము తెలిపినది భాషలెన్షియైన భావమొక్కటే 
కావున అందరికి ఒక్కడే దేవుడు దేవుడనగా దివిని సృష్టించిన 
వాడు, జీవులకు మోక్షము నీయగలవాడు 

















ws en eV ee uh nr re|| 


దేవుడు - మానవుడు చిన్మాయాచూర్య విశ్వకర్మ 











"దేవుడు అనగా కొలిచినవారికి కొంగు బంగారమె కోరికలను 
తీర్టేవాడు మాత్రమేకాదు కోరినవారికి కోరనివారికి కాతవుతదేశ తాల 
బేదములు పాటింసక పిటీలికాది బ్రహ్మవర్యంతము అనగా దేవతలు, 
రాక్షసులు, మానవులు,జంతువులు, పక్షులు, కీటకములు,చీమలు అను 
భేదములు లేకుండగను, జీవుడు దొంగా! దొరా! మంచి వాడా 
చెడ్దవాడా అని ఎంచకుండా పోషించి వాలించుచున్న ప్రభువు 
అతడు”అండపిండ బ్రహ్మండములను న్యష్టించివాటి స్టితిగతి శక్తుల 
ధర్మమును సర్వకాల సర్వావస్థల యందును కాపాడుచున్న అవిశ్రాంత 
జగత్కర్మల నాచరించుచున్న కరుణామయుడు అతడు అగోచర శక్తి 
స్వరూపము జీవుల కర్మానుభవముల నెరవేర్ణి మోక్షము నొసంగు 
దయాసాగరుడు జీవుల వుట్టుకకు పూర్వము వాటిని పూర్వజన్మ 
కర్మానుభముల నెరవేర్చుకొనుటకు వాటికి అవనరమగు భోగ్య 
వదార్థములను ముందుగానే న్యష్మి చేనియున్నాడథు అంతేకాని 
కర్మానుభవములను కాదని కోరికలను తిర్ష శక్తి ఏ దేవతలకు లేదని 
గ్రహించవలయును ఇంకను దేవుడనగా ద్యావాప్రథువులను సృష్టించి 
పాలించువాడు అతడు సృష్టి స్థితిలయ తిరోదాన అనుగ్రహము లనెడి 
కర్మలనాచరించువాడు కనుకనే ఆదేవునికి “విశ్వకర్మ” అని బుగ్వేదము 
పేరిడినది భగవంతుడనగా నకలైశ్వర్శములతో బాటు మోక్షమును 
గూడనిచ్చ వాడని అర్ధము విశ్వకర్మ విశ్వశంభుడని బుగ్వేదము 
చెప్ప చున్నది 

విశ్చశంభుడనగా విశ్వాని కంతటికి సుఖము నిచ్చవాడని అర్దము 
అతడు నిత్యమైన పరబ్రహ్మ స్వరూపుడు నిరాకారుడు ఆయనలో ఎట్టి 
వికారములు లేవు సత్యము, జ్ఞానము, ఆనందము, ప్రేమ మున్నగునవి 
ఆయన ముఖ్య లక్షణములని వేదము తెలుపుచున్నది అతడు సూర్యుని 
కంటే ఎన్నో రెట్లు అదిక ప్రకాశముగల పరంజ్యోతి స్వరూపుడు 
ఆనందరూపమైన ప్రరబ్రహ్మము జీవులను గూడ తనవలె అనందాత్ములను 
చేయుచున్నాడు సమస్త విశ్వము ఆ ఈశ్వరునిలోనే ఇమిడియున్షది ప్రతి 
జీవయందును అంతర్మామిగా దేవుడున్నాడు 


ర .భానారాంనానాయనాగ నమమను... ద a పారా రట పనా ానులయసా ఆరా. 






- మానవుడు. - బిన్మయాచార్య విశ్వకర్మ 





10 








"స్యర్ణమనగా జ్ఞానవంతుడైన మానవుడు కోరుకొను దుఃఖర 
హితద్దున శాశ్వత ఆనంద నిలయము” జీవుల పూర్వజజ్మ కర్మ ఫలములను 
భువిలో అనుభవించి తరువాత భువిలో సముపార్టించిన సత్మార్మాచరణ 
ఫలితములను దివిలో అనుబవించగలరు దేవుడు భగవంతుడని కూడ 
అంటారు భగవంతుడనగా బక్తుల కోరికలను నెరవేర్షువాడని అర్ధము, 
అనగా మోక్షము నిచ్చవాడని భావము అతడు జ్ఞానప్రదాత 


రాత్రికనబడు నక్షత్రములు పగలు కానవచ్చుట లేదని ఆకాశమున 
నక్షత్రాలు లేవని అనరాదు అజ్ఞాన వశమున మంచు వంటి మాయ 
మనసును కప్పియున్నప్పడు భగవంతుడు కానరాని కారణముచే అతడు 
లేడని అనరాదు ఆయనకు ఎన్లో నామరూపములు ఉన్నవి బుగ్వేదము 
ఆదేవుని "విశ్వకర్మ" అని పేరిడినది ఆ జగత్మర్హను బాందువులు ఈశ్వరుడు 
సరమాత్మ, భగవానుడు అంతర్మామి పరబ్రహ్మము అని భావన చేస్తారు 
"ఏ షదేవో విశ్వకర్మమహాత్మాసదా జనానాం హృదయే సన్నిబస్ట : * అని 
న్వేతాశ్వరోపనిషత్‌ చెప్టినట్లుగా సకల జీవులలో జీవశక్తి (అత్త) రూపమున 
దేవుడు ఉన్నాడు అని విశ్వసిస్తారు అందుకే వారు ఆ పరమాత్మను వివిధ 
రూపాలలో కొలుస్తారు క్రైన్తవులు దేవుడిని యెహోవా అనియు, 
మహమ్మదీయులు ఆయనను అల్లా అనియు పిలుస్తారు నీకు నచ్చిన 
నామ రూప సాయముతో అతనిని పొందగలవు దేవునికి నామరూవ 
భేదములనేవి లేవు 


సగుణ నిర్గుణ బ్రహ్మమునకు భేదములేదు నిప్కియునిగా భావన 
చేసినపుడు అతనిని నిత్ముడని పేర్కొందుము అతనినే సృష్టి స్థితి లయాది 
కర్మలకు కారణునిగా భావన చేసినపుడు సగుణ బ్రహ్మమని పేర్కొందుము 
బుద్దుదము నీటిలో పుట్టి నీటిలో తేలి తుదకు నీటిలోనే కలియుచున్నది 
అట్లే జీవాత్మయు, పరమాత్మయి ఒకటే ఇనుమునకును సూదంటురాతికి 
గల భేదమే నరునికి, భగవంతునకి గలదు 








దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 











అట్లయిన ఆకర్పింపబడకున్నాడేల? బురదలో పడియున్న ఇనుము 
సూదంటురాయిచే ఆకర్షింపబడనట్ట్లు మాయలో పూడి పడియున్న 
వూనవుడు దేవునిచే ఆకర్షింబడకున్నాడు నీటితో కడిగి 
శుభ్రపరచినఇనుముసూదంటు రాయిచే నాకర్షింపబడును అట్లే నరుని 


.ఇహలోకములో నంటిపెట్టి యుండు మాయామలములను సంతాప 





వేదనచేవచ్చు కన్నీటితో కడిగివేసిన యెడల మానవుడు భగవంతునిచే 
నాకర్షింపబడును ఎట్టునగా పసిబిడ్డ రోదించి తల్లి మనసును కరిగించి 
తల్లి ఒడిచేరునట్లుగా ఉపానన చేయాలి 

"భగవన్నామము న్మరించినంతనే కనులనుండి ఆనందభావ్షములు 
వెలువడునంత వరకూ మాత్రమే ఉపాసన అవశ్యకము” అని రామక్యష్ట 
పరమహంస ప్రబోధించినాడు 


శో త్వమేవమాతాచ పితాత్వమేవ 
త్వమేవ బందుశ్ల సఖాత్వమేవ 
త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ 
త్వమేవ సర్వం మమదేవ దేవ శ్రీ వేంకటేశ్వర సుప్రబాతము॥ 


కలియుగమున "శ్రీవేంకటేశ్వరుడు"  విశ్వకర్శగా 
స్తుతింపబడుచున్నాడు దేవుడు అను పదము ఆయనకు సార్ధకమైనది 
ఆధికాలమున ఆయన దేవి రూపమున పూజలందుకొన్నాడనియు తరువాత 
కాలమున ఈశ్వరుడుగా సేవలందినాడనియు శ్రిమదబ్రామానుజాచార్చుల 
వారి కాలమున ఆయన శ్రీవేంకటేశ్వరునిగా మార్చుచెంది అర్జించబడు 
చున్నాడనునానుడి కలదు దేవునికి నామ రూప లింగ భేదములు లేవు 
ఉండవను వేదవచనములు ఇచ్చట సార్ధకమైనది కనుకనే శ్రీనివాసుడు 
కుల,మత,వ్రాంతీయ భేదములు లేక నర్వజనులచే పూజలందు 
కొనుచుస్తాడు ఆస్వామి సాకారమున నున్న విశ్వకర్మ శ్రీ వేంకటేశ్వరుడు 
భక్తులపాలిట కర్టవృక్షము మోక్ష ప్రదాత 


దేవుడు - మానవుడు చిన్యయాచార్య విశ్వకర్త 











విశ్వకర్మ అనగా విశ్వాని=సర్వాణి-(స్యష్టి స్థితిలయా దీని కర్మాణి 
యనసన్నసౌ విశ్వకర్మణ అనునది విశ్వకర్మ పదమునకు వ్యుత్చత్యర్దము 

ఈచరాచర జగత్తు ఏదేవుని వలన సృష్టింపఒడినది ఈస్యష్టి 
అంతయు ఎవ్వనిలో ఇమిడియున్నది” తుదకు ఎవ్వనిలో 
కలిసిపోవు చున్నది? అసలు ఈసమస్త నృష్టికి రక్షకుడెవరు? సృష్టికి 
మూలకారణమెవరు? చావు, సుట్టుకలతో కూడిన సంసార చక్రమందు 
తిరుగాడని అక్షర పరబ్రహ్మము ఎవరు? విశ్వమే తానైన ఈశ్వరుడెనరు? 
తనకు తానుగా పుట్టగల పరమాత్మ ఎవ్వరనెడి ఆలోచన, జ్ఞాన జీఏియైన 
మానవునికి కలుగకమానదు ముల్లోకములును వాటిని పరిపాలించిన 
వారును పరిపాలింపబడెడి సమస్త జగత్తును నశించిన పిదప విర్జడెడి 
పెంటీకటి కవతల పరంజ్యోతి స్వరూపుడై వెలుగు అక్షర పరబ్రహ్మ 
స్వరూవమేదియనెడి నందేహాము కలుగక మానదు ఇందుకు 
నమాధానము "మూల స్తంభము” అనెడి గ్రంథమందు ఇట్లు 
వ్రాయబడియున్నది 

నబూమిర్న జలంచైవనతేజోనచవాయన 

నచబ్రహ్మా నవిష్ణుశ్చ, నరుద్రో, నచతారకా. 

సర్వశూన్యే విశ్వకర్మా స్వయంబూరబవత్తదా . 

అనగా ఈ భూమి నీరు, వెలుతురు, గాలియు లేనప్పడఢు, బ్రహ్మ 
థష్టువు, రుద్రుడు నక్షత్ర తారకలు లేని సమయమున ఏ ఆధారము లేకయే 
" విశ్వకర్మ బగావానుడు” అనెడి దేవాది దేవుడు తనంత తానుగా 
అవతరించినాడు 
శ్లో, అజాయత జగత్సర్వం, సృష్ట్వాదౌ విశ్వకర్మణ. 

సఐవకర్హా విశ్వస్య, విశ్వకర్మా జగత్తతి: ॥వి.పుః। 

సృష్టికి మొదట విశ్వకర్మ నుండియే జగమంతయు పుట్టినది 
కనుక అతడే కర్త ప్రభువు 


ల i వాడాలా. ర 


దేవుడు - మానవుడు చబిశ్మయాచార్య విశ్వకర్మ 





19 








మూలస్తంబము:- సంస్కృత బాషలో *మూలస్తంబొ మనునొక 
పురాణము విశ్వకర్మ మహిమలను తత్ళంతానము యొక్క విదులను 
వివరించునది కలదు దీని పరిశుద్ద ప్రతి జర్మనీదేశములోని ఓరింయంటల్‌ 
లైబ్రరీ లోవున్నదని శ్రీ బిజి సరస్వతీస్వాముల వారు వ్రాసియున్నారు 

విశ్వకర్మ పురాణము:- సంస్కృత భాషలో విశ్వకర్మ పురాణమనునొక 
గ్రంథధముఉన్నదనియు తద్దంథ సుంఖ్మూదికమును గూర్చి నాగర ఖండము 
ఇట్లు చెప్పుచున్నది విశ్వకర్త పురాణము పది రెండులక్షల పదమూడు 
వేల శ్లోకములుకలవనియు తెలియునున్నది ఈవిశ్వకర్మ పురాణము 
యొదలుకొని నర్వవురాణములును ఆవిశ్వకర్త శరీరమునుండియే 
వుట్టి నవనియు "నాగరఖండ” మనుచున్నది విశ్వకర్మ ఏయే 
అవయువములందు ఏయే వురాణములు వుట్టినదియు నాగర 
ఖండములోనే వర్షింపబడియున్నది జగత్కారణుడైన విశ్వకర్మతత్వము, 
వేదములలో పెక్కుతావుల వర్ణింపబడినది అందు మొదటగా బుగ్వేద 
దశమమండలమున 81,82 సూక్తములలోను, కృష్ణ యజుర్వేద తైత్తరీయ 
చంహాతయంందు చతుర్ధ కాండ వత్చ ప్రపారకమునందును, 
శుక్షయజుర్వేదమునందును విశ్వకర్మను గూర్లిన వివరములు గలవు 
అందు విశ్వకర్మ నామక అఖండ శక్త బ్రహ్మాండముల నృష్టి స్టెతి 
అయాదులకు మూల బూతమ్రైన దనియు దానిని అజ్ఞాను లెటుంగ లేక 
యున్మారనియు దాని నెబింగిననే జీవులకు అమ్యతతత్వము సిద్ధి 
ంచు ననియు చెప్పబడినది ఈ విశ్వకర్మ తత్వమే పురుషసూక్తమునందును 
వివరింపబడినది వేదములన్నింటను అటనట విశ్వకర్మను గూర్చిన 
ప్రశంసలను కాంచగలను 
"సృష్టికి హేతు భూతమైన అఖండ పరమాత్మ స్వరూపమే దేవుడు” అతనినే 
"విశ్వకర్మ" అని బుగ్వేదము పేర్కొనినది అతడు తన మహిమ చేత 
ద్యావాప్పధువులను స్యష్టించినాడు జీవుల కర్మ బంధములను తొలగించి 
మోక్షము నీయగల మహా శక్తి వంతుడాతడు ఆ ప్రభువు జీవుల సృష్టికి 
ముందే వాటి పూర్వ జన్మ కర్మలనుసరించి వాటికి అనుబవ యోగ్యమైన 
జగత్తని యెడి భోగ్యపదారములను ముందుగనే సృష్టించియున్నాడు 





దేవుడు - మానవుడు చిశ్మయాచార్య విశ్వకర్మ 


20 





క. 


నిమితోపానములు రెండును తానెయై విశ్వకర్మ భగవానుడు 
న్యష్టించి వాటియందె ఆత్మరూపమున ప్రవేశించియున్నాడు దివ్య 
జ్ఞానమునతని నెఖింగిన వారికి మోక్ష నుజఖమునొనంగగల 
మహిమాన్వితుడా ప్రభువు నిశ్వకద్మ అనగా బక్క కులమునకు చెందిన 
నాడుకాదు ఒక మతము వాడు కాదు ఒక దేశమువాడు కాదు ఆయన 
సమస్తలోకములను సృష్టిచేసిన వాడు సమస్త వేద శాస్త్రములు ఆయన్‌ 
నుండి పుట్టినవే అందుచే ఆయనను "వాచస్పతి అన్నది దివ్యవేదము, 
ఆయన నిరాకారుడు కాలరాత్రి కల్బమును అతడే కావున ఆయన కాల 
పురుషుడు, మానవునికి కాలము చాలా విలువైనది, కాలము క్షరమనది 
దేవుడు అక్షరమైనవాడు అట్టి పరమపితను గ్లూ్చి తెలిసికొనుటలో ఎంతయో 
ఆనందంగలదు . 


శ్లో! వేద శాస్తేతి హసేఘ! పురాణేఘచ సర్వతః 
విశ్వకర్మ జగద్దేతు, రితి రాజేంద్ర కధ్యతే 1వి॥క. పురాణం 


వేదములయందును శాస్త్రములయందును ఇతిహాస పురాణాది 
సమస్త వాజ్ఞయమునందును విశ్వకర్మయే, జగత్తుల ఉత్పత్తి స్థితిలయాది 
కర్మలకు హేతువని చెప్టబడుచున్నది 


విశ్వకర్మ అనగానే పురాణాలు మాత్రమే చదివిన మనకు ఏ 
దేవశిల్సిగానో, మానవశిల్సిగానో తోన్తుంటాడు విశ్వకర్మ ప్రభావము 
అంతమాత్రమే కాదు మనమనుకున్న విశ్వనంతతికంతటకి అతడే 
కారణభూతుడు జగత్సిత మనలను కన్న తండ్రి మనమేటి మనుకొన్న 
పృథధివ్యన్తరిక్ష , దశమ లోకాలకు స్రష్ట అతడే ఇలాంటి విశ్వపితను 
పురుషోత్తముని మనం మరిచినాము అలాగే గాయత్రీ మాతను కూడా 
మరిచిపోయినాము ఈ ఇద్దరు ప్రకృతి పురుష స్వరూపులనే సంగతినికూడ 
మరిచినాము ఇలాంటి వీరితత్వాన్ని తై త్తరీయ సంహిత ప్రత్సేకంగా 
నిరూపెంచినది 
(”విశ్వకర్మ"ను గూర్చి వివరంగా తెలుసుకొనగోరు వారు నా మొదటి రచన 
"విశ్వకర్మ భగవానుడు” అను గ్రంధమును చూడగలరు ) 


రాలను! 


దేవుడు - మానవుడు బిన్మయాచార్య విశ్చకర్శ 











విశ్వకర్మోద్దవం కర్మ, కర్మోద్దవం వేదం 


వేదోద్దవం జ్ఞానం జ్ఞానాత్రైవల్యమాప్యోతీ॥  :చిన్మయాచార్చ విశ్వకర్ష॥ 

హ్రిందూమతమున కర్మ సిద్ధాంతము మిక్కిలి ప్రదానము 

ప్రపంచమున గానవచ్చు హెచ్చు తక్కువలను తరతమ భేదములకు 
కర్మసిడద్ధాంతము మాత్రమే సరియగు సమాధానము నీయగల్లియున్నది 
పుట్టిన జీవులందరు ఒకే విధముగా ఎందుకు లేరు? కొందరు సుఖమును, 
మరికొందరు దుఃఖమును ఎందుకు అనుభవించుచున్నారు? ఇట్టి గడ్డు 
సమస్యలను కర్మ సిద్దాంత మొక్కటే పరిష్కరింపగలదు కారణములేక 
కార్మముండదు అను విషయంపై కర్మసిథ్దాంతము ఆధారపడియున్న్షది 
జీవులలో అనుభవించు సుఖమునకైనను దుఃఖమునకైనను వారు 
పూర్వమాచరించిన కర్మలే కారణము 


నుకృతమొనర్చినవాడు సుఖమును దుష్పృతముచేసినవాడు 
దుఃఖమును పొందితీరును ఏబీజమును నాటెదమో ఆఫలమునే 
అనుభవింతుముగదా!'అట్లే ఎట్టి కర్మచేయుదుమో అట్టి ఫలమునే 
అనుభవింతుమని కర్మ సిద్దాంతము చాటు చుగ్నది 

గతజన్మలో చేసిన కర్మగూడ ఈజన్మలో ఫలించుచుండును అట్లే 
ఈజన్మలోచేసినకర్శలురాబోవు జన్మలోఅనుభవమునకువచ్ముటయుగలదు 


ఆరోగ్యము, దీర్హజీవితము, సంపద, కీర్తి అధికారము మున్నగునవి 
పుణ్యకర్మలచే గల్లు ఫలములు రోగము, అకాలమరణము, దారిద్త్యం 
మున్నగుదుష్టలములన్నియు పాపకర్మలచే గల్లుచుండును జ్ఞానోదయ 
ముగునంత వరకూ ఈకర్మ నలములు నీడవలె జీవులను 
వెన్నాడ్శుమనేయుండును "జ్ఞానాగ్ని దగ్గ కర్మాణి భస్మసాత్కురుతే తథా” 
అని గీత చెప్పినట్లు జ్ఞానమనెడి వహ్మి సమస్త కర్మలను దహించుచున్నది 
జ్ఞావంతులై భగవత్లన్షిధి జేరిన ముక్త జీవులకిక కర్మతో ఎట్టి సంపర్క్మములేదు 
ఇచి విశ్వకర్వోద్ధవముకావున జగచ్చిల్లి విశ్వకర్మభగవానుడు జగద్దురువైనాడు 








దేవుడు - మానవుడు బిశృయాచార్య విశ్వకర్య 


22 











మతమనునది మానవుని జీవనమార్గము దీనిగమ్యము 
స్వర్గమును చేరుట టినియందు మానవుని సంస్కృతి, సంప్రదాయములు 
కాంచనగును 

అఖండ భారతదేశము, ఉపఖండమని పేరుగాంచినది ఇది ఒక 
త్వపకల్పము దీనికి మూడువైపులా సముద్రములు ఉత్తరమున హిమాలయ 
పర్వతములుగలవు వాయవ్యభాగమున మాత్రము ఇతర ఖండవాసులు 
కనునులమాగ్గమున ఇందు ప్రవేశించువీలుగలదు అవికైబరు, బొలాన్‌ 
అనెడి పర్వత శ్రేణులలోని కనుమ మార్గములు ప్రాంతమున సింధునది 
అనెడి పెద్దనది ప్రవహించుచున్నది సింధుదేశమని పేరు కలిగినది 
రానురాను ఆ పదము హిందుదేశముగ మారినది హిందుదేశములోని 
ప్రజల సంస్కృతిని సాంప్రదాయమును హిందూమతముగా పిలిచిరి ఇది 
అతి ప్రాచీనమైనది ప్రపంచములలో మొదటి దని చెప్పవచ్చు ఇది సనాతన 
ధర్మమని వృవహరింపబడుతున్నది దీనికి దివ్యవేదము ఆధారము కనుక 
హిందువుల మతగ్రంధము దివ్యవేదము! అన్ని మత సాంప్రదాయములను 
యిముడ్డుకొనగలుగు అవగాహన శక్తి గలదు ఎందరో విదేశీయులు తమ 
మతములలోని హిందువులను మార్చి వేయాలనుకొన్నారు కాని అది వీలు 
పడలేదు ఏమతమునైనా గౌరవించి అందరికి దేవుడొక్కడే, అందరిలోను 
ఆదేవుడు అంతర్యామిగా ఉన్నాడు అను తత్వజ్ఞానముతో అన్ని 
మతములనుగౌరవించి తమలో యిముడ్డు కొనగలుగు మత నహనము 
అవగాహన హిందునులకున్నది ఏమతమైనా భగవంతుని చేపట్టుటకు 
మతము నూర్చుకొనవలసిన అవనరములేదు మతములెన్నియైనా 
మానత్వమొక్కటే అని తెలిసికొంటే చాలును 

మతము మార్షుకొనుట ఆత్మహత్యతో సమానమని "స్వామి 
వివేకానంద” చెప్పియున్నాడు 
ఆ॥వె, మతము మార్గుటన్న అతిపాపమిలలోన 

గాంది చెప్పినట్లు గట్టిగాను. 

మతములేనివాడు మహిలో నెకనరాడు 

రామ శాస్తి మాట రాచబాట.(రాచబాట శతకము నుంది) 








ర 





దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


23 


దిప్మవేదహు 


(పంచ వేదములు) 














విశ్వకర్మోధ్ధవం కర్త, కర్మోద్ధవం దిన్యవేదం 

ధివ్యవేదోద్దవం జ్ఞానం, జ్ఞానాత్రైవల్యసంపాప్తిః॥ 1 చిన్మయాచార్య విశ్వకర్మ! 

విశ్వకర్మవలన కర్మ, అకర్షవలన పంచవేదములు, ఆవేదముల వలన 
జ్ఞానము, ఆదివ్యజ్ఞానమువలన మోక్షము లబించును 

అట్టి జ్ఞానము నిచ్చునదే దివృ్యవేదము ప్రపంచములోని మతములలో 
హిందుమతము మిక్కిలి పాచినమైనది ఇది ననాతన ధర్మమను పేరుతో 
వ్యవహరింప బడుచున్నది హిందు ధర్మమునకు ద్యివవేదము ఆధారము అట్టి 
దివ్యవేదముదేవుని గూర్చియు ఆయన సంతానమును గూర్చియు జగన్నిర్మాణమును 
గూర్చి యు సమస్తమును తెలియజేయుచున్నది వేదమనగా తెలువునది అని 
అర్దము బుగాది వేదములకు దిక్కుమూలము, జనకుడు, శరణము లేక 
ఆశయము అయినవాడు విశ్వకర్మభగవానుడు పంచాననుడైన ఆవిశ్వకర్మ 
అయిదు ముఖముల నుండి బుగ్వేదము యజుర్వేదము సామవేదము, అధర్వణ 
వేదము ప్రణవ వేదము అనునైదు వేదములు ఉద్ధవించినవి 

“బ్ఫుచస్మొమాని జాజ్ఞిరే, ఛందాగుంని జిజ్ఞిరే తస్మాత్‌ 
యజుస్తన్మాదజాయత"” 
అని దివ్యవేదము పురుష నూక్తమున తెలువుచున్నది జగత్మారణమైన 
పరమపురుషుని నుండియే వేదములు కలిగినవని దివ్యవేదమే చెప్ప చున్నది 
బృహదారణ్యకము కూడ వేదము పరబహ్మము యొక్క నిఃశ్వతమని యే 
చెప్పుచున్నది బుమలు దివ్యవేద సూక్తములకు ద్రష్టలై ఆనాటి భాషలో ఆయా 
చందస్సులతో మంత్రములు కూర్చినను తాత్వికభావములు మాత్రము శాశ్వతుడైన 
విశ్వకర్మ పరమేశ్వరుని నుండి వచ్చినవే కాగా వేదములకు దిక్కు, జనకుడు 
అయినవాడు భగవంతుడు లేక బ్రహ్మము అందుకే అతనిని 'వాచస్సతి' అనియు 
అనినారు 





దేవుడు - మానవుడు బిశ్మయాచార్య విశ్వకర్శ 


24 


వాచస్వతిం విశ్వకర్మాణ మూతమే మనోజవం వాచే అద్యాహువేమ 
సనో విశ్వాని హవనాని జోషద్విశం బూ శవసే సాదుకర్మా బు స్తూ 81మం7 








తాకాల బాపతు 


బావము .- మంత్ర రూపమున వాక్కునకు పతియైన అనగా బ్రాహ్మణ స్పతియు 
బృహస్ఫతియు అయిన విశ్వకర్తను మనోవేగమువంటి గనునముగల వానిని 
యజ్ఞమునందు ఈనాడు పూజాద్ధవ పిలుచు చున్నాము విశ్వమునకు సుఖమ్ము 
నిచ్చువాడును, మంచికార్యములు కలవాడును నగు ఆ దేవుడు మాయొక్క 
సర్వములైన పూజలను మారక్షణకోసము అందుకొనుగాక 

"బుగ్వేదశ్చ మనూనాంచ, మయానాంచ యజశుతిః 

త్వష్టానాం సామవేదశ్త, శిల్చినాం త్వధర్వకః | క నాగరంఖండము ॥ 

అనగా నునువంశము వారు బుగ్వేదమును, మయ సంభూతులు 
యజుర్వేదమును, త్వష్ట వంశములు సామవేదమును, శిల్పి వంశమువారు, 
అదర్వణ వేదమును, విశ్వజ్ఞి వంశము వారు ప్రణవ వేదమును చదువ 


వలయునని తెలుపబడినది 

పరబ్రహ్మ పంచ శీర్పుడై విశ్వకర్య్మగా నున్నప్పుడు అయిదువేదములును, 
ఆయన -"చతుర్మఖబ్రహ్మ అయినప్పుడు నాలుగు వేదములని పురాణకాలమున 
ప్రచారమైనవి 

వేదములు, నృతులు, వురాణములు, మొదలైన గంధములవలె 
బుషులచేరచింవబడినవి కావు శాశ్వతములైన ఆధ్యాత్మిక సత్యములను 
ప్రతిపాదించిన వేదములు భగవద్వచనములనుటకు ఎట్టి సందేహము లేదు 
కావుననే ఇతర మతములకు వలె ఈమతమునకు పవక్త అనగదగిన మూల 
పురుషుడెవ్వడును లేడు పరమపురుషుడు, పురుషోత్తముడు అయిన విశ్వకర్మ 
నుండి (దివ్యవేదము) సంచ వేదములు పుట్టినవి సంచబ్రహ్మలు వివ్యవేదమునకు 
వ్రవక్షలు హిందువుల మతగ్రంధము దివ్య వేదము వంచమ వేదమైన 
ప్రేణవవేదమును గూర్లి ఎవ్వరికిన తెలియరాలేదు చతుర్వేదములసారమేప్రణవ 
వేదమని కొందరు, నాద బ్రహ్మ స్వరూపమైన ఓంకారము ప్రణవము దానినుండియే 
ముగతా వేదములు పుట్టినవని కొందరు అభిప్రాయపడుచున్నారు దీనిని గూర్చి 
వ్యాసుడు తన గురువు వద్దనుండి గ్రహించ  లేదేమోనని పించుచున్నది ఈ 
విషయమును గూర్చి పండితులు పరిశోధనలు చేయుట అవనరమనియు 
“దర్శనా-చార్య” కొండూరు వీరాఘపాచార్యులు గారే తమ అభిపాయమును 
ఎెలిబుచ్చియున్నారు - 





క. 


దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్ల 


- 


25 








దివ్య వేదమనగా వ్యానుల వారు వేదవిభజన చేయుటకు ముందు 
ఉన్నవేదము పంచవేదములను విశ్వకర్మ వంశజులు ఆనువంశికముగా చదువుచు 
వచ్చిరని పైన పేర్కొనడమైనది “ద్వాదశ మహర్షులలో ఒకడైన వ్యాసుడు విశ్వకర్మ 
వంశోధ్సవుడైన మరియొక విశ్వకర్మను ఆశ్రయించి సమస్త విద్యలను చదువు 
కొన్నాడు గురువు తాలూకు కొన్ని వేదశాస్త్రములతో కాశీపురము చేరుకొని 
బ్రహ్మత్వానికై త్రిమూర్తులను గూర్చి తపస్సు చేసాడు ఎంతటి దురాలోచన 
కలిగియుంటివని వారు మందలించారు నేనేమి తప్ప చేయడములేదుగదా నన్నేల 
దూషించెదరని వాపోవగా వాని ఆర్తికి కరుణించిన ఆత్రిమూర్తులలో మనుబ్రహ్మ 
యజ్ఞోపవీతమును మయబ్రహ్మ దండకమండలముల నివ్వగా, త్వష్టబ్రమ్మా 
దివ్యజ్ఞానమంత్రోపదేము చేసెను వ్యాసుడు తనగురువు వద్ద నుండి తెచ్చిన 
గ్రంధములు ననునరించి తన యిష్టం వచ్చి నట్టు చేర్చులు మార్చులతో 
పంచవేదములను చతుర్వేదములుగాను అష్టాదశ పురాణములను వ్రాసి 
బోధించెనని తెలియుచున్నది ఈయన చేసిన మార్చులలో పంచముఖ బ్రహ్మాను 
చతుర్ముఖ బ్రహ్మ అనియు పంచ మూర్తులను త్రిమూర్తులనియు, పంచవర్ణ్లముల 
వారిని అష్టాదశ వర్ణములు అనియు పేర్కొనుటి జరిగినది 

విరాట్‌ పురుషడైన విశ్వకర్మ అవయవాంగములనుండి బ్రాహ్మణ, క్షత్రియ, 
వైశ్య, శూద్ర, వంచములు ఉద్భవించినట్లు శృతులు వెల్లడిన్తున్నాయి ” 
ఈవిషయమును బహుగ్రంథకర్త బ్రహ్మశ్రీ పి బి వీరావార్ములు గారి వ్యానుని 
ఉందంతము అను శీర్షిక నుండి గ్రహించ డమైనది 


వేదములు చెప్పిన విషయములనే న్వృతులు, ఇతి హపోనములు 
పురాణములు మొదలగునవి సలురీతుల విశదీకరించుచున్నవి వేదములందు 
నాలుగు భాగములుండును 
1.మంత్ర బాగము - ఇందు ప్రకృతిని ప్రకృతిశక్తులను వాటి సౌందర్యమును అనగా 
దేవతలను బడు ప్రకృతి శక్తులు యొక్క నాను, రూప, గుణ విశేషములను వాటి 
ఆరాధించే సూక్తములు ఆకర్షణీయమైన చందోరూపముతో గూడియుండును 
2 బహ్మణము :- ఇందు కర్మకాండ యజ్ఞయాగాది విదులు వాటి నావరించు 
విధానము వర్ణింప బడియుండును 


దేవుడు - మానవుడు బిశ్మయాచార్య విశ్వకర్మ 











26 
నాయాల రాదా కాదన నాందా లాసాా లలు య దాలు నముయిా లాలన 
౩ ఆరణ్యకములు - ఈ నర్వ విధములగు ఉపాననా మార్గములు 
ఏవరింపబడియుండును 


4 ఉపనిషత్తులు .- ఇందు వేదసారము గురుశిష్కుల సంవాద రూపమున సరమాత్త 


త 
స్థితికి చేర్చును అనగా మోక్షమార్గమును తెలియ జేయుచున్చది ఉపనిషత్తులనే 
వేదాంతమందరు హిందూ మంతములోని మహూన్చత సిద్దాంతములు 
ఉననిషత్తులందే కలవు బ్రహ్మజ్ఞానమునకు అనువైన ఉపాయములిందు 
వివరింపబడినఏి అందుచేతనే ఉపనిష ద్విద్యను బ్రహ్మవిద్యఅనియు అద్యాత్మ 
విద్వ అనియు వ్యవవారింతురు దీనినే వరమాత్త్మ జ్ఞానవునియు 


పరంజ్ఞానమనియుగూడ అందురు 
శ్లో, సర్వోత్మష్టం పరం జ్ఞానం జ్ఞానం త్రైలోక్య దుర్లభమ్‌: 
తస్మాత్‌ సర్వప్రయత్నేన జ్ఞానమే వహి సాదయేత్‌॥ -వికపు 


పరమాత్మ విషయకమైన జ్ఞానము సర్వపపంచమున కంటెను శేష్టమైనది 
ఇది ముజ్జగముల యందును దుంర్గభమ్మైనట్టిఐ కావున మానవుడెల్ల 
ప్రయత్షములుచేతను జ్ఞానమునే సాధించవలయును 


వేదములు మోక్షమే పరమపురుషార్థమని వక్కాణించు చున్నవి చతుర్విద 
పురుషార్థముల ందలి దర్శ, అర్థ, కామ, మోక్షము లనెడి నాల్లింటిలోను మొదటి 
మూడును నాల్గవది యైన మోక్షమునకు సాధనములుగా చేనుకొన్నప్పడే 
మానవజీధీతము సార్దరమగును కాని మానవుడు దనేషణ, దారేషణ, పుత్రేషణ 
అనెడి ఈషణ త్రయములలో తగుల్కొని మానవజవ్య సార్థకతను సాధించలేక 
పోవుచచున్నాడు 





దేవుడు - మానవుడు చివ్మయాచార్య విశ్వకర్త 


21 
_వడుర్చిధ శ్రీదిషార్థములు 
ఆహారము నిద్రమొదలగు విషయములలో మానవులకును ఇతర 

పాణులకును భేదములేదు వివేకమొక్కటే ఇతర జంతువులనుండి మానవులను 
వేరు చేయుచున్నది వివేకములేని మానవుడు ద్విపాద పశువే మానవుడు తాను 
ఈ లోకములో ఏల జన్మించెను? ఈ జీవితమున ఏమి సాధింపవలెను? 
ఆని తస్పక అలోచింపవలెను అట్లు ఆలోచించియే పూర్వము మన పెద్దలు 
మానవుడు చతుర్విధ పురుషార్థములను సాధింపవలెనని చెప్పిరి ధర్మము, అర్థము, 
కామము, మోక్షము, అనునవి యే చతుర్విధవురుషార్ణములు వానిలో 
నాల్గవదియైన మెక్షము ముఖ్యాతి ముఖ్యమైనది దర్మార్థకామములు ముక్తికి 
సాదనములైనప్పడే చరితార్ణములగునని శాస్త్రములు చెస్పచున్నని 
1. ధర్మము - చతుర్విధ పురుషార్ణములందు మొదటిది దర్మము “దారణాద్దరవో 
అను వ్యత్చత్తిని బట్టి లోకమును దరించునదే దర్శమని గహింపవలెను మానవుడు 
దిగజారి పోకుండ పైకెత్తి కాపాడునదే దర్శ్మము నిత్యము దర్శములను ష్టించువాని 
సందేహ సమయములలోధర్మము స్సురించును 

ప్రతి వ్యక్తియు తన జీవితములో పాటింప వలసిన కొన్ని దర్శములు 
గలవు అవి పాటింపనిచో లోక వ్యవస్థతారుమారగును అ ధర్మమువ్యాపించిన 
పదేశములో జీవితము సుఖముగా నుండదు “దర్శోరక్షతి రక్షితః దర్మమును 
మనముకాపడినచో అది మనలను కాపాడును అంత ప్రధానమైనది కావుననే 
దర్శమునకు హాని కలిగినప్పుడు భగవంతుడు దానిని స్టాపించుటకు 
తానవతరింతునని చెప్పెను ” యధాంతదాహి దర్శస్య గ్లా నిర్ధవతి భారత 
అభ్యుల్ణానమధర్మస్య తదాత్మానం స్యజామ్మ్యహమ్‌ 

సత్యమును పాటించుట, పెద్దలను గౌరవించుటి, పరోవకార మొనర్భుట, 
ప్రాణుల యెడదయ. చూపుట, శీలము గలిగియుండుట మున్నగు ధర్మము లెన్నో 
గలవు వీనిని పాటింపకుండుట అధర్మమునకు హేతువై పాపముదయించును 
రామాయణము, భారతము మొదలగు గంధములలో శ్రీరాముడు, ధర్మరాజు 
మొదలగు వారు ధర్మాత్ములుగా వర్దింపబడిర వారివలె ధర్మమునుపాటింప వలెనని 
ఆ గ్రంధములు మనకు బోధించు చున్నవి 


ఒరులేయవి యొనరించిన 


నరవర యప్రియముతన మనంబున ౩గుదా 
నొరులకునవి చేయకునికి 
పరాయణము పరమ దర్మ పధముల కెల్లన్‌ ॥ఆ0ద మహాబారతము॥ 

















దేవుడు - మానవుడు చిత్మయాచార్య విశ్వకర్త 


28 








2. అర్దము .- అర్ధ మనగా ధనమని యర్దము ఇది రెండవ పురుషార్ణము 
“ధనమూలమిదం జగత్‌” అన్నట్లు జగమంతయు దనముపై ఆదారపడి యున్నది 
ధనములేనిచో ఎట్టి కార్యమును సాధింపజాలము అట్లని అదర్శ మార్గములతో 
దనార్దనకు ప్రయత్షింపరాదు అట్లొనర్నుట పాపకారణమగును ఆర్జించినధనమును 
సద్వినియోగ పర్టవలెను దర్మ కార్యములకై దనమును హెచ్చింపవలయుఖ్లుూ 
కాళిదాసు రఘసంశపు రాజులను వర్ణించుచు “త్యాగాయ సంభ్యతార్జానాంో అని 
చెప్పెను అనగా వారుత్యాగము చేయుటకే ధనమునార్జించు చుండిరని భావము 
ధనము సదుపయోగము చేయకకూడ బెట్టు లోభి అధార్మికుడై పాపము 
మూటగట్టు కొనును 

బూమి నాదియన్న పుడమి పక్కున నవ్వు 

దానహీనుజూచి దనము నవ్వు 


కదనబీతుజూచి కాలుండునవ్వురా 

విశ్వదాభిరామ వినురవేను. 
3. కామము .- కామమనగా కోరిక అని అర్థము జీవితములో ప్రతివానికి 
ఎన్నోకోరికలుండును వానిన తీర్చకొనుట కూడ పురుషార్థమే కాని ఆ కోరికలు 
ధర్మ వరుద్ధములై యుండరాదు ప్రాణులలో దర్శమునకు విరుద్ధముగాని కోరిక 
తన స్వరూపమేయని గీతలో భగవంతుడు చెప్టియున్నాడు 

“వర్మ విరుద్దః కామోస్మి, భూతేషు భరత ర్షభ!” 
ధనము నార్జించుటలో గూడ దర్మము నతిక్రమించరాదు ఎన్ని కట్టెలు వేసినను 
అగ్నికి తృప్తి లేనట్లు ఎన్ని సుఖము లను భవించినను మానవునకు తృప్తి కలుగదు 
కావున క్షణికములగు ఐహిక సుఖముల మోద ఆశలను పరిమితిలో నుంచుకొని 
వివేకవ ంతుడు శాశ్వత సుఖమునకై అనగా ముక్తికై ప్రయత్నించును 


“మానవుని దుఃఖ ములకు కోరికలే మూలకారణము" 
అని గౌతమ బుద్దుడు తెలిపియున్నాడు 








దేవుడు - మానవుడు బిన్మయాచార్య విశ్వకర్మ 


29 








4 మోక్షము - మోక్షమనగా విడుదల అని అర్దము అనాదికాలమునుండి 
మానవుడు అవిడ్యలో మునిగి సంసార బంధములో తగుల్కొని యున్నాడు 
మాటి మాటికి చావు పుట్టుకలకు లోనగుచు మితిలేని దుఃఖమునకు 
బఏంచుచున్నాడు ఈ దుస్టితినుండి =బ్బంచుకొని శాశ్వతమైన ఆనందస్టితి 
నందుకొనుటే మోక్షము ఆ స్టితిలోని ఆనంద మిట్టిదని మాటలలోచెప్పటకు 
ఏలుగాదు జీవులుకర్మ బద్దులై సుఖదుఃఖము లను అనుభించుచున్నారు 
విహిత కర్మలను భగవత్తితికొరకు నిర్వహించువారు భగవదనుగ్రమునకు 
పాత్రులై యోగమార్గమున మోక్షము నొందుదురు 
ముక్తులైన వారికి నుఖ దుఃఖములు లేవని న్యాయవై శేషిక 
దర్శనములు సిద్దాంతీకరించు చున్నవి 
శ్లో, బ్రహ్మణ క్షత్రియో వైశ్యో శూద్రో చండాల ఏవచ, 
దృడాబ్యాసే కరోనిత్యం. పునర్జన్మ న విద్యతే! 
తా॥ బ్రాహ్మణ చండాలాంత మెవ్వరైనను భగవన్నిష్ట దృథాభ్యాసము సతతము 
జేసినట్లు లైన జవ్మరాహిత్యము అగునని శ్రుతులు జెప్పచున్నవి 


చు 











దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్య 








పంచీ బ్రవ్మాల పట్టుక వారి కృత్యములు : | 


కబూమిర్నజలం చైవ, నతేజోనచ వాయవ 


నచ బ్రహ్మాన విష్ణుశ్చ, నరుద్రో నచ తారకా 


సర్వశూన్యే విశ్వకర్మా స్వయం బూరబ వత్తదా 11 మూలస్తంభము ॥ 


ఈ భూమి, నీరు, అగ్ని వాయువు, నక్షత్రములు లేనప్పడు బ్రహ్మో, విష్ణు, 


రుద్రాది దేవతలు కూడా లేనప్పడును అనలు ఏమియు లేని ఒకానొక నిరాలంబన 
సమయమందు విశ్వకర్మ భగవానుడు సృష్టికి మొట్టమొదటగా ఆవిర్భవించి 
పరంజ్యోతి వలె ప్రకాశించినాడు 


తే॥దీ 


సద్యోజాత ముఖేజాతస్కానగో విశ్వకర్షణ : 

వామదేవ ముఖేజాతో బ్రహ్మర్షిస్తు సనాతన: 

అఘోరముఖే జాతోహబూనో విశ్వకర్మణ . 

తత్పురుషముఖేజాత : ప్రత్నసా విశ్వకర్మణ 

తస్పేశానముఖే జాతస్సుపర్థో విశ్వకర్మణ : ॥తైఉ॥ 
మనుర్మయ స్తథా త్పష్టా శిల్చీ విశ్వజ్ఞ ఏవచ 

విశ్వకర్మ సుతా పతే పంచ సృష్టి ప్రపర్తకా . ॥ స్కా పు నాగరఖండం ॥ 
సుపర్థ స్పాసగశ్లైవ సనాతన ఇతిస్ఫృతి . 

గురుశ్రేష్టో హబూనశ్చ ప్రత్నో దాత్రీ సురక్షక ॥ వశిష్ట పురాణం ॥ 
మనువుట శివుడును మయుడును మాదవుండు 

త్వష్ట పరమేష్టి, శిల్పివృద్దశ్రవుండు 


తక్ష బానుండునగు వీరుదైవగురులు 
విశ్వకర్మాగ్రనందనుల్‌ వినుతపుణ్య! ॥ ఆంద్ర నాగరఖండం ॥ 








దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


31 


 యాబారాకడావిరాదిడాలలాయాాా దారా బాబా దకల టన లరాతల యిక లిదా బాబుల దాదా కలదని లాడు మందా బాలక కాలాల బాల బాం దారా లలనా నా లంరదాబాదరందదాకరపకాకరా తాత 





పాంచాననుడైన విశ్వకర్మ సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, 
కశానమనెడి ఐదు ముఖములనుండి సానగ, ననాతన, అహభూన, ప్రత్న 
ముపర్గులనెడి అయిదు తేజో కిరణములవంటి గోత్ర బుషులు ఉధ్దవించిరి వారే 
మను, మయ, త్వష్ట,శిల్టి, విశ్వజ్ఞాలనెడి విశ్వకర్మ పుత్రులుగా ప్రసిద్ధికెక్కిరి వీరే 
సవీడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్ర, సూర్యులు వీరు దేవతలకు ఆరాద్యులై విలసిల్లిరి 
ఎశ్వకర్మ కుమారులైన వీరు న్యష్టి స్థితి, లయ, తిరోధాన అనుగ్రవోది 
కర్మలనాచరించెడి స్యష్టి ప్రవర్తకులై భూమిని పరిపాలించిరి 


ఫ్లో! అయస్యతిర్మనూనాంచ, మయానాందారుకర్మచ 
త్వష్ట ణాం తామ్ర కర్మని శిలాకర్మచ శిల్చినామ్‌ 
సౌపర్ణం తక్షకానాంచ పంచకర్షాణి తానివై 
ఏతే పంచక రూపొశ్చ యజ్ఞకర్మా పరాస్త్యృతా : ॥ స్కాపు నాగరఖండం ॥ 


యజ్ఞకర్మలతో సమానమైన ఇనుము, కర్ర , రాతి, బంగారం, మెదలగు 
ఏల్ప కళాకేర్మలను మను, యయాది పంచబ్రహ్మలు ఆచరించినట్లు తెలియుచున్నది 


ఏటికిని తద్వంశేయులైన విశ్వకర్మ బ్రాహ్మణులు అయాదికర్మలనాచరించుచున్నారు 


ఆది కాలమున విశ్వకర్మ నామకశక్తి నిరాకారమై యుండెను అట్టి 
ఎరాకారశక్తి చేతనే ఈసాకార సృష్టి జరిగినది పంచబ్రహ్మలు విశ్వకర్మ 
కత్స్వములో అంతర్జూతులే అందుకే విశ్వకర్మకు సాకారము చెష్టవలసి వచ్చినష్టడు 
5 0చముఖములను కల్పించి ఆపాంచానన నంఖివులు గానే 
ఏనుమయాది పంచబ్రహ్మలుగా చెప్పుట జరిగినది 











దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


32 








సృష్టికర్త అయిన విశ్వకర్మకు అయిదు ముఖములు గలవు వాటికి 
1)సద్యోజాతము 2) వామదేవము 3) అఘోరము 4) తత్పురుషము 5) 
ఈశాన ముఖములని పేర్లు గలవు వాటికి శివుడు మూర్తి, అమూర్తి, కర్త, 
కర్మ అను పేర్లు గూడ గలవు ఆ జగత్కారకుడు జగత్తుల పుట్టింప గోరినవాడై 
తన దేహర్డము శక్తి (గాయత్రి) జగములను  గలిగింపజాలిగ్న, 
సామర్ధ్యమయనున్న మాట ఆ శక్తి అయిదు రీతులునయి ఆదిశక్తి, 
మాయశక్తి, ఇచ్లాగక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అను ఈ అయిదును మను 


శాఖారూపులైన పంచబ్రహ్మలతో గూడిన వారై నివసించు చుందురు 


మొదట విశ్వకర్మ అయిదు ముఖముల నుండి అయిదు 
కిరణములు ఉధ్సవించినది ఆ కిరణములే సొానగ సనాతన, అహభూన, 
ప్రత్న నుపరులను, బ్రహ్మబుషులు వీరిలో విశ్వకర్మ ప్రవేశించి 
పంచభూతములను సృష్టిగావించినాడు వీరే పంచభూతములకు ప్రతీకలు 
అధిదేవతలను వీరే తరువాత తరముల వారికి గోత్ర బుషులైనారు 

1 మనువు 2 మయుడు ౩ తృష్ట 4 శిల్చి 5 విశ్వజ్ఞుడు అనెడి 
పంచ బ్రహ్మలు విశ్వకర్మ భగవానుని కుమారులు వీరే పంచకర్మలు అనగా 
స్యష్టి స్థితిలయ తిరోధాన అనుగ్రహములతో ఒప్పనట్టి సృష్టికి ప్రవర్తకులు 
వీరినే పైన చెప్పబడిన విశ్వకర్మ భగవానుని పంచ ముఖములయిన 
శివుడు, మూర్తి, అమూర్త, కర్త, కర్మ అనెడి పేర్లతో పిలుస్తారు మరియు 
శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, సూర్యుడు అని కూడ అంటారు మను 
బ్రహ్మయే శివుడు, మయబ్రహ్మమే విష్ణువు, త్వష్ట బ్రహ్మయే బ్రహ్మ దేవుడు 
శిల్చి బ్రహ్మయే ఇంద్రుడు, తక్ష బ్రహ్మయే సూర్యుడు వీరు ప్రకృతి బద్ధ మానులై 
ఆయా యుగాలలో ఆయా పేర్లతో పిలువబడినారు దేవతలకు కూడ 
ఆరాధథ్యులయిన వీరు విశ్వకర్మ కుమారులని నాగరఖండమను 
రగ్రంధథముతిలుపు చున్నది 








దేవుడు - మానవుడు చీశ్మయాచార్య విశ్వకర్మ 


33 








పీదునెనిమిదియగములు | 


విశ్వకర్మ నిరాకార శక్తి చేతనే ఈ విచిత్ర సాకార సృష్టి జరిగినది 
ఒక్కొక్క మహాయుగమునందు విశ్వకర్మ భగవానుడు వేరువేరు 
ఆకారములను తాల్చిన వాడాయెను అట్లయిన అవిభుడు సర్వమును 
సృష్టించెను కృతయుగమున కంటెను ముందు విశ్వకర్మ చే సృష్టించబడిన 
వదునాలుగు మహాయుగములు భఖిన్నరూవముఖై ప్రత్యేకముగా 
గడచిపోయినవి చతుర్యుగములతో కలిపి పదునెనిమిది యుగములు 
అగును అవి 1 అనంతము 2 అద్భుతము ౩ తమందము 4 తారకము 5 
అండజము 6 ఖిన్ష్నము 7 భిన్నాయత్తము 8 అభ్యాంతము 9 అనభ్బాంతము 
10 అనీకరణము 11 మనీరణము 12 మన్వారణము 13 విశ్వారణము 
14 విశ్వస్యష్టి 15 కృతయుగము 16 త్రేతాయుగము 17 ద్వాపరయుగము 
18 కలియుగము 

1. అనంతము 

మొదటిది అయిన అనంతయుగమున నాదబ్రహ్మ స్వరూపుడగు 
విశ్వకర్మ చేత ఓంకాంరయుక్తమగు గాయత్రీమంత్రము సృష్టింపబడినది 
ఆ దేవయుగమునందు గాయత్రి నుండి నమస్తమైన దేవతలు, 
దేవబుషులు విశ్వకర్మ చేత ప్రేరేపితులై జన్మించిరి వారే సానగ, సనాతన, 
అహభూన, ప్రత్ష సుపర్ణలనెడి ఆదిమబుషులు వీరినే గోత్రబుషులు 
అంటారు వీరినే విశ్వకర్మ భగవానుని అయిదు ముఖములనుండి 
ఉద్భవించిన మొదటి తేజోకిరణములని కూడా అందురు 

2. అధ్దుతము 

అద్భుతమగు ఆయుగమున జ్ఞానానంద రూపుడైన విశ్వకర్మచేత 
మొదటగా వేదములు, పర్వతములు పుట్టినవి ఆమహాయుగమున 
సమస్తవేద' సూక్తముల యందును, దేవతలు అనగా మనుమయ, త్వష్ట, 
శిల్పి, విశ్వజ్న అనెడి వంచబ్రహ్మలు అనగా వంచభూత ప్రవర్తకులు, 
వంచభూత అదిదేవతలు విశ్వకర్మచేత నమూద్భూతులై ప్రవర్తించిరి 





దేవుడు - మానవుడు చిశ్మయాచార్య విశ్వకర్మ 





34 








3. తమందము 

తమందమను పేరుగల మహాయుగమున పరంజ్యోతి స్వరూపుడగు 
విశ్వకర్మచేత మొదట కపాలియను మహాశ క్తి సృష్టింపబడినది "కపాలి" 
యను మహాశక్తి అనేసరికి వాడుకలోనున్న ఒక కద జ్ఞప్తికి వచ్చినది 
పూర్వము అనగా ఆదికాలమున కపాలి అనుదేవత భయంకరమైన 
రూపముకలిగి త్రినేత్రములతోను మెడలో కపాలములను మాలగా 
భరించియును దండకవుండములు కలిగి యుండెను ఆవెం 
కామవాంఛకలిగినదియై బ్రహ్మదేవుని పిలిచి తన వాంఛను తీర్టమనగా 
అతడు భయపడి అందులకంగీకరించడాయెను పిమ్మట విష్ణువును పిలిచి 
అట్లే కోరగా అతడు కూడా తిరస్కరించగా వెంట వెంటనే వారిని ఆమె 
భస్మముగావించినది తరువాత శివుని కోరగా అతడందుల అంగీకరించి 
ఆమెనుండి ప్రతిఫలముగా మూడవనేత్రమును, దండకమండలములను 
కోరినాడు ఆవె వాటిని శివునకు ఇచ్చి వేసినది శివుడామెను 
సముద్రన్నానము చేసి శుచియై రమ్మని కోరినాడు ఆమె తిరిగి వచ్చిన 
వెంటనే తనదైన మూడవ నేత్రమును తెరిచి ఆమెను భస్మముగావించినాడు 
అప్పడు ఆ భప్మరాశిని రెండు భాగములు చేసి రెండవ భాగమును మర్తల 
రెండు భాగములు చేసి కమండలములోని జలముతో భస్మరాశులను 
సంప్రోక్షించి దండముతో వాటిని తాకి ముగ్గురు అమ్మలను తయారు 
చేసినాడు బ్రహ్మ, విష్ణువులను అట్లే పునర్జీవింపజేసినాడు మొదట 
స్తీమూర్తియైన ఆదిశక్తిని శివుడును, రెండవ స్త్రీమూర్తియగు పరాశక్తిని 
విష్ణువును, మూడవ స్త్రీమూర్తియగు ఇచ్చాశక్తిని బ్రహ్మయు వివాహమాడి 
సుఖంచిరని పెద్దల చెప్పగా విన్నాను ఆశక్తి యెక్క కపాలపు రక్తణిందువులచేత 
కలిగిన సమస్తదేవతలు విశ్వకర్తచేత రక్షితులై ప్రవర్తించు చున్నారు 

4. తారకము 

తారకమనెడి మహాయుగమున వరబ్రహ్మ న్వరూవుడైన 
విశ్వకర్మవలన పంచబ్రహ్మస్వరూపము కలిగినది శివుడు, ఆమూర్తి, మూర్తి 
కర్త కర్త, అనెడి బ్రహ్మలైదుగురు విశ్వకర్మ వృక్షపు ఐదు శాఖలనుండి 
కలిగినారు ఆయుగమందు దేవతాదులైన వారెల్లరు పంచబ్రహ్మలనుండి 
కలిగిన వారై విశ్వకర్మభగవానుని రక్షణచే ప్రకాశించుచుండిరి 








దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


35 


వదారాంాలుడనికాత నరులను కాన మింరాబజరా బాద దనన దనన ంరా కాకా దనా రదర తాబ లాం దబా కాలందాకా రా పదడా లత శారా ంాలదుముతాముటులు 





5. అందజము 

అండజమను నాయుగమునందు దేవతాదులైన వాలెల్లరూ 
పంచబ్రహ్మలనుండి కలిగిన వారై విశ్వకర్మ భగవానుని రక్షణచే 
ప్రకాశించుచుండిరి 
6. బిన్నజము 

బిన్షజముఅను పేరు గల మహాయుగమున వఏిరాడ్రూపుడైన విశ్వకర్మ 
స్వయముగా ఐదు ముఖములు, మూడు కన్నులు గల పరమశివుడై 
ప్రకాశించెను ఆమహాయుగమున పరమశివుని నుండి ఏకాదశ రుద్రులు 
1 హరుండు 2 బహురూపి 3 తంబకుడు 4 అపరాజితుడు 5 వృషాకపి 
6 శంబుడు 7 కపర్ది 8 రైవతుడు 9 మ్యగవ్మాధుడు 10 శర్వుడు 11 
కపాలి అను పలువురు దేవతాదులు జన్మించినారు 

ఏకాదశ రుద్రులు అనగా తత్వార్థము జీవుల యందలి దశ 
ప్రాణములు, ఆత్మ కలిపి ఏకాదశ రుద్రులు అగుచున్నారు ఈ ప్రాణాత్మలు 
శరీరమునుండి లేచిపోయి ఏడుపింతురు గాన వీరిని రుద్రులని 
పిలుచుచున్నారు “రోదయన్తీతి రుద్రా” అని రుద్ర శబ్దమునకు వ్యుత్యత్తి 
అర్దము 

ద్వాదశాదిత్యులనగా పన్నెండు నెలలు ఇవి సర్వుల ఆయుసు 
తీసుకొని పోవును గాన ఏనిని ద్వాదశాదిత్యులని చెప్పబడుచున్నది 

అష్టవసువులనగా 1 అగ్ని 2 ప్యథ్వి ౩ వాయువు 4 అంతరిక్షము 
5 ఆదిత్యుడు 6 ద్యుమలోకము 7 చంద్రుడు 8 నక్షత్రములు ఇవి 
సర్వమును వసింపజేయుచున్నందున వీటి వసువులన్నారు 

పరశివుడనగా లింగాకారమైన విశ్వకర్మ అవతారము గుర్తువస్తుంది 
ఆవిరాడ్రూపుడైన విశ్వకర్మ సద్యోజాత ముఖమునందు ఆదిగ్యహసుడైన 
ఆమహాశివుడం ఉదయించినాడు ఈ భౌతిక ప్రవంచరూవమే 
అర్థనారీశ్వరుని నిజరూపము ఆది శక్తి నుండి అణు శక్తి పుట్టినది ఈ 
అణు శక్తి అనేబలములతో గడ్డకట్టి పదార్థమేర్దడినది 








దేవుడు - మానవుడు బిశ్తృయాచార్య విశ్వకర్మ 


36 








ఈ అణుశక్తిని దట్టించుటచే ఏర్పడిన ప్రతిపదార్థము శివుని దేహమే 
కాని అట్టి పదార్థసృష్టికి మూలమై ఆపదార్దమందు సంపూర్ణంగా దట్టింపబడి 
అందు ఇమిడి దాగియున్న శక్తి ఒకటి యున్నది ఇట్లు దట్టించుటకు 
కావలసిన సూక్ష్మశరీర రూపశక్తి ఒకటి ఇంకనూ ఆపదార్దమును బయట 
అంటిపెట్టుకొని చుట్టియున్నది ఆరూపశక్తి రూపమే పార్వతి ఆధిగ్యహిణి 
పెద్దముత్తయిదువ అట్లు పార్వతి యను శక్తి శివుని బయటను లోపలను 
అదిమి పాలించుటచే మహేశ్వరుడు ఆమెకు స్వాధీన వల్లభుడు అయినాడు 
ప్రత్యక్షముగా ఒక పదాద్ధరూపమున కనిపించు శక్తి రూపము శివుడు 
కనిపించక ఆపదార్దపు బయటను లోపలను ఆవరించియుండు శక్తి పార్వతి 
కనుకనే పార్వతి శివుని వామపార్వమును అధిషించుకోగలిగినది 


ఈవిధముగ భౌతిక రూపనుంతయు పార్వతి పరమేశ్వరుల ద్వంద్వ 
శక్తి రూప సమ్మేళనమే అర్ధనారీశ్వర స్వరూపము ప్రపంచమున పుట్టిన 
సమస్త ప్రమధాది భూతగణ కూట మంతయు మహేశ్వరుని సంతానమే 
వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వారి సంతానమే కాదా! 


సర్వజీవకణములు సకలశరీరములు మహాశివాంశలే అగుచుండ 
అందలి వివిధ చలన శక్తులు పార్వతి దేవి అంశములేయగును జీవుల 
శరీరమందలి దాగియున్న ప్రజ్ఞాన ఘనశక్తియు ఆమె మహా అంశమే బౌతిక 
ప్రపంచమును శరీరమును కాపాడు ఉదార చరిత్రుడు కావున ఆయన 
పశుపతిగ ప్రసిద్దికెక్కినాడు భౌతికముగా, సుఖప్రదాతగా భక్తా భీష్ట ఫల 
ప్రదాతగా ఆయన శంభుడు అయినాడు 


మహద్విశేషమేమన సృష్టిపరిణామ పరిపూర్ణతలో ఆకర్షణ, వికర్షణ 
అను శక్తులు విడివడి జీవకోటిలో స్త్రీ పురుష రూపములు దాల్జినవి ఆ 
ప్రతేక రూపములలో ను దేహము శివాంశ జీవాత్మ శక్ష్యంశ ఇట్టి స్త్రీ, పురుష 
దేహములు మహాకర్షణ శక్తికి లో నై ఒక దాని కొకటి గాఢ ఆలింగనాది 
బంధములకు లొంగి కూడును 








దేపుడు - మానవుడు బిన్మయాచార్య విశ్వకర్మ 


3] 





ఇవి రెండు వేరు వేరు అయస్మాంతముల ఉత్తర దక్షిణ ధ్యవములు అవి 
ఆకర్షణములచే శక్తినిగూడి ఒకే అయస్కాంతశక్తిగా ఏకమై నిలుచునట్లు 
భార్మాభర్తలు జీవితమును నేర్చ మలచవలెను ఈ లింగ భేద రూపముల 
కారణముననే జీవులు శరీర భోగములకు లోనగుదురు ఈ భోగములే 
శరీర ఇంద్రియ సుఖములే శాశ్వత సుఖజీవిత ఆశయములని జీవులకు 
అనిపించును జీవులు ఇట్టి మమతల జిక్కి అహంకారము పెంచు కొని కామ, 
క్రోధ, లోభ, మదమాత్సర్యములకు గురియగుదురు వారు అసంత్యప్త మాన 
సులై యుండుట చేత వారి ముందుక్షోభ అశాంతి ఎల్లెడ అనుభవమగును 
ఇట్టి మహా త్యష్టలో ఇంద్రియములకు పరమైన ఆత్మానందమనునది ఉన్నట్లు 
జీవికి కొంచెమైనను బోధపడదు ఈ మహామాయను పుట్టిన భావములు 
చేష్టలు పరమ మూర్ధములు, అమిత అజ్ఞాన ప్రవర్ణకములు, సుజ్ఞానమును 
దహించినది ఈ కారణముననే లోక నాటకమును శాశ్వతముగ నిల్లి 
రసవంతముగ సాగును దేహలింగ రూప మాయాశక్తి ఆ మహదేవుని 
మహాదివ్య ప్రజ్ఞాన చిచ్చక్తిని జనించిన ప్రకృతి విశేషమే ఈ లోక నాటకము 
విశ్వకర్మ కు ఒక లీలా వినోదమే ఇది చాల అత్యాశ్చర్యకర విషయము 








దేవుడు - మానవుడు చిన్నయాచొర్య విశ్వకర్మ 


38 











7. జిన్నాయత్తము ; 

ఇ మహాయుగమున వశ్వరూపుడైన విశ్వకర్మ తానే శ్రీవత్చ్యాంకుడు 
చతుర్శుజుడగు మహా విష్ణువాయెను ఆ యుగ మందు సమస్త సృష్టియు 
విమ్గుమాయచే జరిగింది విశ్వకర్మ విష్ణు స్వరూవుడై సమస్తమును నాడు 
సృష్టించెను లోకసృష్టి స్థితిలయములకు కారణ శక్తులైన శంఖచక్రములను 
దరించిన వాడు ఆయన నక్షమే అష్టలక్ష్మీ సంపన్నమై సృష్టిని పోషించుచున్నది 
శివ మానస భావమే విష్ణుశక్తి విష్ణుదివ్య ప్రకాశమే శివుడు శివుడే విష్ణువు 
విష్ణువే శివుడు అతడు ఉత్సాహి, సర్వగుణ సంపన్నుడు, నిజ్ణయువకుడు, నిర్భయుడు, 
చిదానంద స్వరూపుడు సత్వగుణ శోబితుడు, లక్షీనారాయణుడు కాగా పార్వతీ 
పరమేశ్వరుడు సృష్టిలో జనించిన వయోవృద్ద్ధుడు లోక సంప్రీతిని తలంచువాడు 
జగదాదార మైన గంగకు సృష్టిలో ప్రధమ స్టానమిచ్చి, శివుడామెను శిరస్సున 
దాల్చినాడు ఆ గంగామాతనే లోకమునకు సకల జీవనాదారము చేసి జీవకోటి 
సృష్టి స్థితి లయ పోషకముగా విష్ణువు ఆమెను తన పాదమునందే అదిమి ఉంచి 
పోషించుచు విష్ణువు, నారాయణుడను సార్ధక నామమును నహీంచినాడు అట్టి 
నారములు ఘనసారగుళికగా రూపొందిన వాడే నరుడు నరనారాయణ రూపులే 
అర్జున శ్రీక్యష్ణలు 

వ్మాప్తి, వ్రవేశము అర్ధము రాగల “విషుల్‌ వ్యాస్తొ” అను ధాతువునుండి 
పుట్టిన విష్ణు శబ్ధము నర్వవ్యాపక పరబ్రహ్మమునే సూచించున్నది శంఖ, చక్ర 
గమన శక్తులుగల విష్ణువు కుండలినీ శక్తిని ఆధారణమునుండి సహస్రారము 
వరకు వ్యాపించిన వాడాయెను నహాస్తారమున క్రీడించి ఆ ప్రభువు 
పరందాముడయినాడు ఆయనే పరంధామ వాసి యైనాడు అమృతతత్వము అనగా 
నర్వసంసార బంధ విముక్తి రూపమైన పరమానందామృత స్వభావమే అచ్చట 
వెలసినది శ్రీ మహావిమ్లవు, శంఖ, చక్ర, పీతాంబరధరుడు, జలధరదేహుడు, 
పంకజాక్షుడు, ఆజానుబాహుడు, అయి వెలసినాడు సాత్వికులన నిజభక్తజనులకు 
ఆర్తత్రాణ పరాయణుడు ప్రాణ, ధన, మాన, రక్షకుడు, కల్చవ్యృక్షుడు అయినాడు 
తామస, రజోగుణ భావితులగు రాక్షస స్వభావులకు ఆ మహాశక్తి ఘోర శత్రువై 
వారికి సింహస్వన్షమై వారిచే తన యొక్క నిజశక్తిని ప్రాభవముకు గుర్తింపచేయు 
ప్రజ్ఞానిథి అయినాడు లోకనాటక మందలి అద్భుత రహస్యము సకల జనులు 
“సత” ను అవలోకించుట యనుట యధార్థము 





దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


39 








సత్యధర్మ్యములను అసాదారణమగు ప్రకృతియొక్క విశేషగుణ భావములనే 
లోకనాటకము సుఖాంతముగ నిల్చిసాగుచున్ష్నది జీవకోటికి జీవనాదారమగు 
నది జలములు వరదలో సాధు, వూతుక జనులను నరకుగొనవు అది 
సమస్తమును ముంచెత్తును కాని నీరసించి భూమాతను శక్తివంతముగ జేసి 
ఆమె గర్భమును ఫలింపచేయును జీవులకు అన్లోదకములుకల్టించి రక్షించును 
శిష్టాచారరక్షణమే సద్దుణము దుష్టాచార ఖండనమే లోకదర్మము “అతి 
,నర్వత్రవర్ణయేత్‌” అనునదే సర్వజీవలోకమునకు సత్సధము దర్శాదర్శములు 
నత్మాసత్యములు అతి సూక్షముల దానికి మార్గములు సవ్యములు, అపసవ్యములు 
కూడ యగుట ప్రకృతి యందలి సత్యము ఇట్టి సుగుణ సంపదను, భూమిని ఏలు 
ప్యథివీ పతు లెల్లరు శ్రీమహావిష్ణువు అంశలే 

బుగ్వేద దశమ మండలములోని 185వ సూక్తము 1వ మంత్రము 
విమ్లవుగర్జాధాన స్థానమగు యోనిని కల్చించువాడని వక్కాణించుచున్నది అది 
గర్భదాన సంస్కారమున ఉపయోగించు మంత్రము 

“విష్ణుర్మోనిం కల్పయతు, త్వష్టా రూపాణి పింశతు 

ఆనీంచతు ప్రజాపతి, ర్థాతాగర్థం వదాతుతే”. 
భాష్మం - విష్ణు ర్వాపకోదేవో యోనిం గర్భాదాన స్థానం, కలబ్బయతు కరోతు త్వష్టా 
తనుకర్ణా ఏతళ్యంజ్ఞ కోదేవశ్చ రూపాణిని రూపకాజి స్త్రీత్వ పుంస్త్వా బివ్యం కాని 
చిహ్షోని, పింశతు-అవయవీకరోతు”-- ఇట్లమాట చేత సర్వవ్యాపకుడు అగు విష్ణువు 
యొక్క అనుగ్రహము గర్భథధారణముచేయబోవు యువతులకు అవనరమని 
తేలుచుగ్నది 


ఈ అభ్యా అంతము: 

ఆ మహాయుగమున అద్వితీయుడైన విశ్వకర్మ భగవానుడు ఈ బ్రహ్మచేత 
సమస్త సృష్టిని జరిపించినాడు శ్రీ మహావిస్టువు యందలి దివ్య అనంత రూపం 
బహ్మ ఈ మహో దివ్య స్వరూపుని కుమారుడు తండ్రి పనువున సృష్టి చేయుటయే 
ఈయన పని రజోగుణ పకాశితుడగు ఈ మూర్తికి గిల శాస్త్రమను మహాశక్తి 
పేదే సరస్వతి ఆమె శబ్దబహ్మోరూవ మహామంత్రశక్తి ఈ శక్తి పభావమున జనించి 
భాసించునదేజీవలోక నాటకము దేవమానవ రాక్షసొది గుణముల సర్వప్రవర్తనలు 
రజోగుణముననే అహాంకార మమకారములు ప్రజ్వరిల్లును అజ్ఞాన వీచికలు 
వ్యద్ధిగాంచును 


థ్‌ 





దేవుడు - మానవుడు చినృయాచార్య విశ్వకర్మ 


40 


బలల ఆరాది దానికా ణాబాలాణాజనవమ దానం డాణక కనాన ాలన రాతర రకర కాదా యాలాల కాదా డాబకచలంకర కలరా సామా లడ నని చాయననావానానానావావాానానాదిన 





జీవలోక నాటక సృష్టికి సహజ సమ్మోహన శక్తి సంపద ఎంత కావలెనో 
తలంచ నలనికాదు కాని అట్టి మహా సంపద నూహించి చిత్రించి సృష్టించి 
సుఫల మనోరదుడైన వాడే వేదబ్రహ్మ అమ్మహనీయశక్తి అమృత మయము మహా 
సంపదకరము బ్రహ్మో అట్లు మహామానస మహాకావ్యకర్త సుందరతమ సృష్టికర్త 
రహస్యవేత్త 

బుగ్వేదమున స్యష్టాదులను చేయు దేవుడుగా పేర్కొనబడిన వారిలో 
త్వష్టబకడు వేదములందన్నింటను అతడు అడుగడుగునను దర్శనమిచ్చిడి 
జగటిశ్వరుడు అతడు సమస్త రూపములను సృష్టించు దేవుడు అతడు అగ్ని 
రూవమును గూడ తాల్సి బుత్విక్‌లయు, యజమానులయు కోర్కెలను 
తీర్చుచుండును జ్ఞానమనెడి దనము కలవాడును సత్యలోక పతియు అగు 
త్వష్టబ్రహ్మ మనకోర్కెలను తీర్చి రక్షించునని తెలియుచున్నది త్వష్టభువనములను 
సృష్టించిన వాడే కాక వాటినిపాలించిన భువన పాలకుడని స్పష్టము చేయబడినది 
ఇంకను బుగ్వేదము పదవ మండలమున నూట పదవ సూక్తము 9వ మంత్రములో 
ఇట్లు తెలుపుచున్నది ఏ త్వష్తుదేవుడు ఈ భూమ్యాకాశములను దేవ మనుష్యతిర్మక్‌ 
స్టావరాది భేదములతో నిండినవైన నస్వర్ణమర్హ పాతాళ లోకములను స్యష్టించినవాడే 
అట్లే సమస్త భువనములను రూసము కలవానిగా ఒనర్జెనో, అట్టి త్వష్టను ఈ 
యజ్ఞకార్యమునందు హఏస్సు మొదలగు వాటిచేయజింపుమని తెలియుచున్నది 
హవిస్ములచేతను పూజాధ్యాన సమాధుల చేత గూడ ఆ దేవుని ఆరాధించి 
తరించమని యందలి రహన్యార్దము దీనిని బట్టి సర్వబహ్మోండములను భూత 
జాతములు నృష్టించిన వాడు త్వష్టయని తెలియుచున్నది. అనగా తనూకరణము 
చేయుచున్నాడు అనగా శరీరము లేనిదానికి శరీరమును కల్చించున్నాడని 
బావము అనగా క్రియా రూపములకు రూపనిర్మాణము చేయుచున్నాడు దీనిని 
బట్టి సృష్టికర్తయైన బహ్మకు రూపాధి పత్యముతోబాటు శిల్చాదిపతృ్యము కూడ ఉన్నట్లు. 
స్పష్టమగు చున్నది అనగా త్వష్ట గర్భమందుం చబడిన రేతస్సృలకు రూప నిర్మాణము 
చేయుచున్నాడని బుగ్వేదము తెలుపుచున్నది మనవైదిక వాజ్ఞయమున ధాత, 
ప్రజాపతి అనుదేవతలు ఒక్కరుగా వర్ణింపబడియున్మారు రేతస్సనకు రూపకల్పన 
చేయుదేవుడు త్వష్టయని యజుర్వేదము చెప్పుచున్నది రూప నిర్మాణము 
సర్వాత్మకుడును జీవులను ప్రేరేపించు వాడునుఅగు త్వష్టదేవుడు గర్భము 








దేవుడు - మానవుడు బిశ్మయాచార్య విశ్వకర్మ 





స మనలను దంపతులుగా న ఈ మాటలు యమాయను 
సంవాదములోనివి కనుక దాంపత్త నిర్మాణముకూడా చేయునది త్వష్టదేవుడని 
వేదమున వలుతావుల చెప్పబడినది “త్వష్షీవై పశూనావ్‌ు మిధంనా 
నాంరూపమకల్పయత్‌” అనెడి తైత్తరీయ సంహితా వాక్యమును త్వష్టదేవుడు 
వధూవరులను సృష్టించిన దేవుడని పలుకుచున్నది ఇంకా ద్వితీయ మండలమున 
ఎదేవుడు కులము నుద్దరించు పుత్తాదులు నిచ్చుచున్నాడో అట్టి త్వష్టదేవుని 
అనుగ్రహము వలన బంగారు కాంతి గలవాడను యజ్ఞములు చేయ గలిగిన 
వాడును, అన్నదాతయు, గుణవంతుడును దేవతల కిష్టుడును నగు పుత్తుడు మాకు 
జెన్మించుగాక అని చెప్పచున్నది 








జగత్సిత పజాపతియుయ్రైన త్వష్ట బ్రహ్మను వురాణ వాజ్మియమున 
చతుర్ముఖ బ్రహ్మను చేసి పూజార్హత లేనివానిగా ప్రచారము చేసినది బ్రహ్మదేవునికి 
గుళ్ళుగోపురాలు కట్టి పూజింపనప్టటికి సర్వులు త్వష్టబ్రహ్మ యొక్క మహిమను 
గ్రహించి యజించుట వలన సకల శేయములను బడయగలరు 

విష్ణుర్యోనిం కల్పయతు, త్వష్టారూపాశి పింశతు, 

ఆసించతు ప్రజాపతి ర్లాతాగర్ణం దదాతుతే” 

బు 10-185-7 

ఓ కన్యారత్నమా! విష్ణుదేవుడు నీ మర్మావయవమును వీర్మాధారణ 
యోగ్యముగా జనర్చును గాక! త్వష్టదేవుడు మొ దంపతుల కర్మననుసరించి స్త్రీ 
వురుషాది రూపములను స్యజించుగాక। 

ఈ దిగువ మంత్రమును పఠించిన గాని వివాహకాండకు పరిపూర్ణత్వము 
రాదు 


“త్వష్టా జాతా మజనయత్‌ త్వష్టా సైత్మోపతిం 
త్వష్టా సహస మాయూగ్‌ం షి దీర్షమాయుః కృజ్ణుతుక్లామ్‌" 

॥అకాగ్న్షి మంత్రము! 
పనరుడా త్వష్ట అను దేవుడు నీకీ భార్యను సృజించి యిచ్చెను ఆత్వష్టయే 
ఈమెకు నిన్ను పతిగా సృష్టించినాడు అట్టి త్వష్టదేవుడు వదూవరులకు మీ 
ఉభయులకు దిర్భాయుర్జాగ్యము నొసంగుగాక అని భావము 


కా క మదా ల కదా రాదా దా న ద దా ద దా ద ద దద దద చ దా ద 


దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 





42 


రాక నకాత లుల నలుని ఈనన ననా యంద రద క రాన రంనాాకారా కాయా మా దాకాతా 
9. అనాబ్యాంతము లేక మహాభ్యాంతము . 





ఆ మహాయుగమున వరణివ విశ్వకర్మ ముందుగా శిల్పి బ్రహ్మయైన 
ఇంద్రుని నృష్టించినాడు ఆ ఇంద్రుడు బుగ్వేదమునందు 250 సూక్తములతో 
స్తుతింపబడినాడు అతని భౌతిక, ఆది దైవికములైన క్రియలు పెక్కులున్నవి 
ఆద్మాత్మికముగా అతని స్వభావమేమో పరిశీలింతము 

ఇందుడు తన మహిమచేత అగ్ని మొదలగువారి రూపములను అందు 
చున్నాడు అతడు పొందిన నానారూపములు అగ్ని విష్ణ రుద్రాదులనెడి భేదములను 
తెలిసికొనుటకు ఉపయోగించుచునవి ఈ ఇంద్రుడుతన సంకర్చిముల చేత 
బహువిధ శరీరరములు గలవాడై ఆయా ఆరాధకులను చేసుకొను చున్నాడు 
ఈతని రథమునకు ఉన్న గుజ్జములు పదివేల సంఖ్య గలవిగాన ఒకే సమయమున 
నానారూపముల దాల్చి ఆయా ఆరాధకుల దగ్గరకే గలడు ఇది ఆదిధైవిక అర్ధము 
ఆద్యాత్మిక అర్దము చూడుడు: 

ఇంద్ర శబ్దమునకు ఈశ్వరత్వము కలవాడని చెప్పకొనుట చేత పరమాక్ష 
అని తెలియుచున్నది ఇంద్రుడనగా ఆకాశము వలె సర్వగతుడును సదానంద 
రూపుడును అగు పరమాత్మ ప్రతి శరీరమునందును ప్రతి బింబరూపమున ఉండెను 
చిన్మాత్రుడైన తాను అంతఃకరణోపాధుల యందుజీవరూపుడై ప్రకాశించెనను ఈ 
ఇంద్రుని యొక్క వ్రతి బింబరూసము, నియతమైన ఆకారదర్శనార్థయై 
ఉపయోగించు చున్నది ఇంకను ఆ ఇంద్రుడు మాయా శక్తుల చేత అనేక 
రూపములు కలవాడు అనగా ఆకాశాది నానా రూపములు కలవాడై ఒప్ట యున్నాడు 
ఇది కూడ ఆ పరమాత్మ జ్ఞానమును పొందుటకు పయోగించుచున్నది ఈతనికి 
గుత్ణ్లముల వంటినని చెప్పదగిన ఇంద్రియ మనోవ్యత్తులు విషయములను 
గ్రహించుటకు ఉపయోగించినవియై యున్ష్నవి అనగా జీవులకు కలిగెడి ఆయా 
మాన సాదులైన ఇంద్రియ వృత్తులు అంతర్షబులైనచో ఆపరమాత్మ దర్శనమునకే 
తోడ్డడు చున్నవనుట పరమార్ధము 

ఇంకను బుగ్వేద మిట్లనుచున్నది టఓఇంద్రుడా నీవు శత్రువులను 
జయించినావు నీవు నూర్యుని వెలుగులచే దీప్తి కలవానిని చేనినావు నివు 





దేవుడు - మానవుడు చన్షయాచార్య విశ్చకర్త 


43 


కడా లెవా నా దబా రామా నాకా దాబా ల జా ర ములక క TTR ETRE SRR Ni SRR TITRE TNT ERE 





విశ్వకద్మమవు అనగా స్యష్టాది కర్మలు కలపాడవైనావు అంతియేకాదు నీవు 
విశ్వదేవుడవు సర్వదేవాత్మకుడవు అయితివి అంతియేగాక స్వామియు, 
పశ్నరూపుడును అగు ఇంద్రునికై హృదయము చేతను మనస్సు చేతను, బుద్ది 
వలన కలిగిన జ్ఞానము చేతను స్తుతులను లేక కర్మలను చేయుడు 

డ్‌ ఇందా రను సర్వ శక్తులకు నివాసమై రత్తగర్భగా పేరొందిన పృర్వ్వాకి 
పతినిధివగు చున్నావు అనగా నిన్ను ఇపాసించినవారికి రత్త్మగర్జ్ణవలె సర్వశక్తుల 
నిచ్చుచున్నావు అట్లి సమస్త శక్తులకు నివాసమైన స్వర్ణలోకమునకు కూడ నీవే 
పతివగు చున్నావు ద్యావా ప్యదువులకు నడుమ ఉన్న అంతరిక్ష లోకము నందును 
నీ మహిమచే వ్యాపించినావు అందు అసత్తములేదు నీవు సర్వవ్యాపకుడవు, 
సర్వరక్షకుడవూ అనుట సత్యము కావున నీతో సమానుడు ఇంకొకడు లేడన్న 
మాట అనగా ఇంద్రాదులను పరాత్సర విశ్వకర్మనుగా వర్ణించుటయే వేద 
బుషుల అంతర్హదయము. 

ఏ ఇంద్రుని యొక్క విశ్వవ్యాపక స్వృభావశక్తిని ద్యావా పృధువులు 
పొందజాలవో అంతరిక్షమున నున్న స్రవించు స్వభావముగల జలములు సైతము 
ఏ ఇంద్రుని శక్తిని అడ్డగింప జూచు వృత్రాదులు కూడ అతనితో తలపడి 
గెలువలేరో అట్టి సర్వశక్తి సంపన్నుడు వయిన ఇంద్రా నీవొక్కడవే సమస్త 
విశ్వమును స్వాథీన 
మొనర్ను కొని ఎదురులేక ప్రకాశించుచున్నావు 

ఈ విధముగా నర్వేశ్వరుడుగా, నర్వజ్ఞడుగా, నర్వశక్తుడుగా 
వర్ణింపబడిన ఇంద్రుడు “అహల్యాయై జార” మొదలయిన వాక్యముల చేత 
అహల్యా కాముకుడుగా పూరాణ కదలలో చితింప బడుట శోచనీయము 
“ఆహల్బ అనగా హలము తాకిన నేలో యనియు అట్టి దాని యందు వర్షించి 
సస్యాషదులను మెలిపించువాడే ఇందుడనియు చెప్పి కొనవలయును గాని 
ఇందుడు అహల్యను కామించి భ్రష్టుడయినాడని ఏల ఎన్నవలయును? కనక 
వేదార్థమునకును పురాణ కథలకును ఇట్టి తారతమ్యము లుండునని 
గ్రహించవలయును 





లాలా చ వాకా దారాల లావాలా 


దేవుడు - మానవుడు బిశ్శృయాచార్య విశ్వకర్మ 


44 








10. అనీరణము : 


అనీరణమనెడి ఈ మహా యుగమునందు మహాదేవుడైన విశ్వకర్మ 
ముందుగా నూర్యుని న్యష్టించినాడు పిమ్మట ఆ నూర్భ్ముడు సమస్తమును 
స్యష్టించినాడు బంగారు కాంతి కలవాడును వేయి కిరణములు గలవాడును, 
సపష్వ్పాశ్వరధమునెక్కి తిరుగువాడును, వద్మాననముతో ప్రకాశించువాడును, 
పద్మములనుకేల దాల్చిన వాడును, వద్మములచే వూజింపబడువాడును 
పద్మాకారమండలమున నుండువాడును బంగారు వలువలను దాల్లిన వాడును 
కితీట హారకేయుర కుండలాది ఆభరణములు కలవాడును శంఖ చక్ర 
పాశములను ధరించినవాడును చీకట్ల నడంచువాడును కర్మ నొక్షియునై 
నంబోధముద్రతో గూడి నిద్రలో మునిగిన విశ్వమును మేల్మాలువుచు 
వ్రకాశించుచుండును అట్టి నువర్ణ బ్రవ్మా నూర్యుని గూర్చి బుగ్వేద 
మేమనుచున్నది ? పరిశిలింతము స్వయముగా ప్రకాశించుచుస్వయం 
ప్రకాశము లేని వాటిని గూడ ప్రకాశింపజేయు ఓ సూర్యదేవా! నిన్ను సప్తసంఖ్యగల 
కిరణములు (గుజ్జములు) రథముపై కూర్చుండ బెట్టి లాగుచున్నవి అనగా 
సప్తవర్ణములు గల కిరణములతో ప్రయాణము చేయుచున్నాడని భావము 
ఆయన వెలుగులే కేశములుగా గలవాడు సూర్యుని సప్తకిరణములకు ఆద్యాత్మిక 
అర్దము చెప్పికొనవలనీ వచ్చినప్పుడు భౌతికమైన వెలుగే కాక తాత్వికమైన 
జ్ఞానరూపముగా కల పరమాత్ష్మకూడ అయి ఉన్నాడు ఈ పరమాత్మను ఆధారాది 
చక్రముల మూలమున కుండలిని నడిపించి సహస్రారముననే సాక్షాత్కరిం పజేసి 
కొనవలయును ఆ రహస్మమునే మంత్రము నిన్ను సప్తాశ్వములు మోయుచున్షవని 
చెప్పినది ఈ నవ్తకిరణములు నప్త్ప బుషులకును నంకేతములై వారికి 
నూర్యురూపవరమాత్మ ఆరాధ్యుడై పొంద దగిన వాడిననెడి రహస్యమును కూడ 
చాటుచున్నది 

మహానుభావుడైన సూర్యుడు భూత, భవివ్యత్‌ వర్తమానము లనెడి మూడు 
కాలములు చేత బాధింపబడక వెలింగెడి అఖండ పరంజ్యోతి యనెడి పరమాత్మ 
న్వరూపుండని నిరూపించ బడినది 

సూర్యుని రథము బక్క చక్రము మాత్రమే కలది దానిని ఏడు పేర్గుగల 
ఒకే అశ్వము లాగుచున్నదట అనగా సప్త విదములు గల ఒకే వాయువు 











దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్ష 


45 

లాగుచున్నదని బావము సప్తశబ్దము చేత ఏడు రంగులుగల కిరణమని గూడ 
భావింపవచ్చును ఈరథము శిథిలము కానిదీ వీగి పోవనిదియు దాని యందే 
సమసన్ష భువనములును ఆదారపడి యున్నవి ఇట్లని ఆది భౌతికార్థముగా 
నూర్యగోళమును చెప్పి ఆద్మాత్మికముగా కొల న్వరూవమును నిరూపించి 
ఆకాలమునకు అధిపతియైన విశ్వకర్మపరమేశ్వరుని ఎబుంగుటిచే మోక్షము 
కలుగును అనెడి పరమార్థమును తెలుపుచున్నది 

ఇట్టిసువర్ణ వాఛ్చ్య సూర్యభగవానుడు మతసిద్ధాంత భేధములు లేక 
ఎల్లరికిని ఆరాధ్యుడగుటిలోని రహస్యము గ్రహింతురుగాక పూర్వ బుషులని 
చెప్పదగిన ద్రష్టలు సానగ, సనాతన, అహభూన, వత్స సువర్జులనెడి పంచబ్రహ్మ 
బుషులు ఆధిత్యాత్మకుడైన ఏశ్వకర్మనుతేజటోరూప పూజా దవములతో పూజించిరని 
బుగ్వేద భాష్య కర్త సాయణులు వ్రాసినారు 








11. మనీరణము :- మనీరణమనెడి ఈ యుగమునందు దేవుడగు నీశ్వరుడు 
విశ్వకర్తయందు మనురూపముతో నుదయించి సమస్త న్యష్టిని కావించెను 
చతుర్దశ మనువులు ఈ సృష్టిని పాలించిరని సనారి విశ్వనాథ అవదూత 
తెలిసియున్నారు 





12. మన్వారణము :-మన్వారణ మనెడి ఆమహాయుగమునుందు చతుర్గుజాడైన 
విష్ణువు విశ్వకర్మయందు మయరూపముతో నుదయించి సమస్త సృష్టిని గావించి 
పాలించెనని గహెంచ నగును ఏకవింశతి (ఇరువది ఒక్కమంది మయబ్రహ్మలు 
సృష్టిపోషకులై పాలించిరని విశ్వనాదావదూత స్వామివారు వ్రాసియున్నారు 

13. విశ్వారణము :- విశ్వారణమనెడి ఆ మహాయుగమునందు విశ్వకర్మ 
బ్రహ్మదేవుని యందుత్వష్టరూపమున ఉదయించి స్యష్టిగావించెను 

14. విశ్వస్నష్టే ; ఈ మహాయుగమునందు విశ్వకర్మయందు ఇంద్రుడు 
శిల్చిరూపమున జన్మించి సమస్త స్యష్టిని పరిపాలించెను 

15: కృతయుగము '- ఈ యుగమున మహావిష్ణువు విశ్వకర్మయందు 
త్రివిక్రమావతారమును దాల్చి, భూమి, అంతరిక్షము, ద్యుమలోకములనెడి మూడు 
స్థానములందు భధర్మదారణ కోసమై మూడుపావ్రములనుంచెను వనినే బలిచకవర్తి 
గాథగా తెల్చుదురు ఇదియే వామనావతార చరితమని పురాణములు తెల్పుచున్నవి 








దేవుడు - మానవుడు బిన్మయాచార్య విశ్వకర్మ 


46 








16. తేతాయుగము :- ఈ యుగమునందు విష్ణువు రాముడుగా జన్మించి 


రాక్షన నంహారముగావించి ధర్మరక్షణ గావించినాడని రామాయణము 
తెల్పుచున్లది 

17. ద్వాపరయుగము :- ఈ యుగమునందు విష్ణుమూర్తి శ్రీకృష్ణుని గా 
జన్మించి దుష్టులను శిక్షించి, శిష్ణులను రక్షించి దర్శోద్ధరణ చేసెనని భారత, 
భాగవతాదిగంథములు తెలుపుచుస్తవి శ్రీ కృష్ణుడు భగవద్సీతను బోధించి తానే 
భగనంతుడనని నిరూపించుకొన్నాడు అన్వైతతత్యమును బోధించి ఆయన 
కృష్ణపరమాత్తఅని పించుకొన్నాడు 


18. కలియుగము :- ఈ కలియుగమున గూడ శ్రీమహావిష్ణువు విశ్వకర్తయందు 
కల్కిరూపమున అవతరించి దర్శరక్షణ గావించునని పురాణములు తెలుపుచున్నవి 

చతుర్ముగములలో సర్వదేవతా మయుతైన సూర్యుడు విశ్వకర్మ యందు 
విశ్వకర్మ యందు విశ్వజ్ఞబ్రహ్మగా ఉదయించి న్యష్టికే ప్రభుడై ప్రకాశించెనని 
విశ్వకర్మ పురాణము తెలుపుచున్నది 

వేయి కోట్ల సంవళ్లరముకొకసారి ప్రపంచము పుట్టును 

పూర్వేవేదస్సమ జాయంత పంచబ్యోయే ముఖేబ్యః 

తస్మాత్సంచాక్షరో విరాట్‌ సానగాది పంచబుషియ స్పంజాతః 

సద్యోజాత వామదేవా పోర తత్పురుతషేశానాఖ్యాః 

పూర్వాననాత్యనగః దక్షిణా తృనాతనః 

ప్రతృఉదీచ్యాం ఊర్జ్వత్సుపర్ణః ఏబిః పరితాః 

బుగ్యజుసామాధర్య[ు పణవాఖ్యాః 
తా॥ పూర్వము నా (విశ్వకర్శ ముఖమునందు వేదము లుడ్భవించినవి 
అనంతరము పంచాక్షరి, సానగాది పంచబుషులు ఉద్ధవించిరి వరలు సద్యోజాత, 
వామదేవ, అఘోర, తత్పురుష ఈ శానులు అనువారలు, తూర్చు ముఖమునందు 
సానగ బుషి, దక్షిణముఖమునందు సనాతన బుషి, పశ్చిమ ముఖమునందు 
అహభూనబుమషి, ఉత్తరముఖమునందు పశ్నబుషి, ఊర్థ్వముఖముందు సుపర్ణ 
బుషి అనువారలుడ్భవించిరి వీరలచే పంచవేదములగు బుగ్వేదము, 
యుజుర్వేదము, సామవేదము, అద్వరణ వేదము ప్రణవవేదము పరించబడినవి 








దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


4] 





శ్లో, మయాపోక్తం ఘనుర్నాను సాక్షాదీశ్వర ఏవచ 
మయో నారాయణ స్పాకీ త్వష్టా సాక్షీ లితామహః 
శిల్చీచాఖండల సాక్షీ ద్విశ్వజ్ఞిసూర్య ఏవచ 
యశ్రానుపాసతే నిత్యం సర్వమంగళ శృతేయ 
ఏకం మేకం యజతే సర్వపూజాపలం బవేత్‌ ॥ “విశ్వబ్రహ్మోపనిషత్‌” 


తా॥ నా (విశ్వకర్మ నుండి ఉధ్సవించిన మనుబ్రహ్మసాక్షాత్‌ ఈశ్వరుడు 
మయపబ్రహ్మ సాక్షాత్‌ నారాయణుడు, త్వష్ట బ్రహ్మ సాక్షాత్‌ బ్రహ్మదేవుడు, శిల్సి బ్రహ్మా 
సాక్షాత్‌ దేవేంద్రుడు ఏశ్వజ్ఞబ్రహ్మ సాక్షాత్‌ సూర్యుడు నిత్యం వరిని ఉపాసించువారికి 
సమస్త శుభాలు కలుగునని శృ్వతియనుచున్నది అట్ట వారికి సమస్తమైన పూజా 
కులము కలుగును 


పంచబ్రహ్మలు పంచభూతములకు ప్రతీకలు పంచభూతముల సృష్టికి 
హేతుభూతమ్రైన అఖండ పరబ్రహ్మ స్వరూపమే విశ్వకర్మ నామక ఆదిశక్తి, 
తన్నుఅర్హించు విశ్వమంతటికిని ఐహిక, ఆముహిక, పారమార్థిక సుఖముల 
నొసంగు వాడా దేపాదిదేవుడు విశ్వకర్మ 

హిందువులు ఇతర మతముల లోనికి మారడం జరుగుచున్నది 
చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళు కూడా అకర్పితులగు చున్నారు అంటే హిందు 
ధర్మ నిర్వహణలో కూడా ఎక్కడో లోపమున్నదని పించుచున్నది బిన్నత్వంలో 
ఏకత్వం సాధించిన గాని ఈలోపము సవరించబడదు అందుకుగాను కొత్త 
సహస్రాబ్దిలోనైనా బుగ్వేదము లోని 81, 82 సూక్తములలో తెలుపబడిన దేవుడు 
అయిన విశ్వకర్మ ఆధ్యాత్మిక శకాన్ని ప్రారంభించి ప్రచారం గావఏించేందుకు వివిధ 
మరాధిపతులు, పీరాధి పతులు, మత విశ్వాసులు కలిసి పనిచేసి భిన్నత్వంలో 
ఏకత్వం సాధించాలి అప్పడే హిందువులలో ఐక్యత, అవగాహన ఏర్పడుతుంది 
బహ్మ జ్ఞానము నెఖింగిననే గాని మానవునికి దృఢ చిత్తము ఏర్పడదు 

ఇందుకుగాను పురాణ గాధల నధిగమించి వేద విజ్ఞానమును ప్రచారము 
గాలించవలెను మానవునిలో భక్తి భావము ప్రేమ తత్వమును పెంపొందించి 
నవనమనమాజ నిర్మాణమునకు కృషిచేయుట అందరి కర్తవ్యముగా 
భావించవలెను 





వాలారాటూాజరాయాల సూల దది మాలలను లాలా రార వలనా నాలా కారయ మావాడు. 





దేవుడు - మానవు చిన్స్మయాచార్య విశ్వకర్ష 


48 


విశ్వ రర్త - నృీష్టిరహానృమయు 
శ్లో సర్వ మీశమయం విశ్వం, విశ్వమేవ స ఈశ్వరః ! 
అబేద ఇతియో వేత్తి, సజ్ఞానీ గురు సూక్తిబిః !! 
సమస్తమైన విశ్వమును ఈశ్వర స్వరూపమేయనియు, 
విశ్వమే ఈశ్వరుడనియు ఆ రెంటికి భేదము లేదనియు 
ఎవడు గురు వాక్ళములచే నెలుంగునో అతడే జ్ఞాని 
” కియాయస్యసః విశ్వకర్మ క్రియతే ఇది జగత్మర్మ 
విశ్వ కర్మ యస్యేతివా విచిత్ర నిర్మాణశక్తి మత్వా విశ్వకర్మ" 
॥ ఇది విశ్వకర్మ పదమునకు శంకర బాష్యము॥ 
విశ్వకర్తచే నిర్వహించబడు కర్మ ఏదైతేకలదో అది జగత్కర్మ 
ఆఏశ్వకర్మ మహోన్నతమైన, బృహత్తరమైన విచిత్ర విశ్వ నిర్మాణ 
శక్తిమంతుడగుటచే అతడు విశ్వకర్మగా కీర్తింపబడుచున్నాడు 
ప్రపంచము పరమాణువుల చే నిర్మించ బడినది కుండను 
తయారు చేయుటకు కుమ్మరివాడు ఉండవలయును గాదా ! అట్లే 
విశ్వమును సృష్టి కర్తయే “విశ్వకర్మ” అని న్యాయ దర్శనము భగవంతుని 
ఉనికిని నిరూపించుచున్నది 
శ్లో; అజాయత జగత్సర్వం సృష్ట్యాదౌ విశ్వకర్మణః | 
స ఏవ కర్తా విశ్వస్య విశ్వకర్మ జగతృతిః |! ॥వి॥ క॥పు॥ 
స్యష్టికి మొదట విశ్వకర్మ నుండి యే జగమంతయు పుట్టినది కనుక 
విశ్వమునకు అతడే కర్త అతడే ప్రభువు విజ్ఞానవంతుడుగు ప్రతి మానవుడు 
ఆశ్చర్యకరమగు సృష్టిని గాంచి అనందింపక మానవుడు కన్నులను ఆకాశము 
మీదికి సారించినచో నటినద గ్రహ తారకా గణములు, భూమి మోదికి 
ప్రసరింప జేసినచో నదీనద పర్వతారణ్యములు అందలి చిత్ర విచిత్ర 
వస్తువులు, ప్రాణులకు ఎంత వింత గొలుపు చుండునో ఆలోచించిన తెలియ 
గలదు ఇంత వింతగా ఉన్న ఈ సృష్టి శాశ్వత మనుకొందమా అన్నవో కాదు 
టిని ప్రమాణము పది ప్రక్కన ముప్పది సున్నలు పెట్టిన ఏర్పడు సంఖ్యకు 
సమాన మగునన్ని కోట్ల సంవత్సరములు అవి తెలియు చున్నది ఈ సృష్టి 
క్షణ క్షణమునకు మారుచు ఎన్నో దశలకు గురియగు చుండును 

















దేవుడు - మానవుడు బిశ్మయాచార్య విశ్వకర్మ 


49 


జీవులకు తనువులు శాశ్వతం కాదు కాని నరులకు నిజముగ ఎవరి 
తనువులు వారికి శాశ్వతముగనే తోచు చుండును ప్రపంచమందలి సకల 
మూలక పదార్ధములు జీవులు భూమి, సూర్యుడు, నక్షత్రములు శాశ్వతములు 
గా కన్చించు చున్నవి ఇంతే కాక జీవ లోకమున విత్తు ముందా ? చెట్టు 
ముందా ? దేవుడున్నాడా ? మంత్రములకు శక్తి కలదా? 
అను ప్రశ్నలకు నమాధానము కన వడుడలేదు పైగా వేదము 
"యద్యశ్శం తన్నశ్యం” అంటుంది అనగా కనబడునదంతానశిస్తుందని 

ఈ సృష్టి అంతయు ఎటు నుండి ఎటు పోతుందో ఈ విషయములు 
ఒకదాని కొకటి బిన్నములు కాని ఇవి వేద సత్యములు ఆ వేదమే భగవంతుడు 
వేదవేద్యు డైన విశ్వకర్మ అంటున్నది అది ఎట్లు? అది తెలియ నేర్చుటే జ్ఞాన 
జీవి నరునకు ముఖ్య జీవిత విది ప్రకృతి రహన్యములను అత్యద్భుతముగా 
వెల్లడించు వేదశాస్త్ర పరిశోధనలే ఈ సందేహమునకు పటాపంచలు 
చేయ గలవు 

ఆధునిక శాస్త్ర పరిశోధనలో శాస్త్రజ్ఞులు తెలుపు చున్న ప్రకృతి 
రహస్టములు అత్య్మాశ్చర్మాన్నీ కలిగించుచున్నవి శాస్త్ర ప్రకారం మనకు తెలిసిన 
దివ్య విదువయస్మాంతములు, రేడియో లేజరు మొదలగు శక్తిరూప 
తరంగములు, దూరదర్శన్‌, దూర శ్రవణాలకు ఆథారనుగు తరంగములు, 
కాంతి, సమస్తము అణుశక్తి నుండి రూపొందినవే అణుశక్తి అనునది 
ప్రొటానులు, న్యూట్రానులు, ఎలక్టాన్‌ లు అనునట్టి భేదముల కలయికతో 
వెర్దడినవే ఈ శక్తి ఖేదములే మరల క్వార్మ్స్‌గను, హెడ్రాన్‌లు గను మారు 
చున్నవి ఇక బొగ్గు నుండి సర్వమూలక పదార్థములు అణుశక్తి నందలి 
సకల పదార్థములు, విత్తనములు, శరీర జీవకణములు ఈ పరిశోధనా 
ఫలితం గా ఆశక్తి లోనే అత్యద్భుతంగా అవిర్ధవించి గోచరించుట యథార్థం 
అని గ్రహించ గలము 

విశ్వకర్మ తన కంటె భిన్నమైన ఉపాదాన కారణములతో జగత్తులను 
ఉత్తాదింపలేదు నిమిత్తోపాదనములు రెండును అతడే అయి స్యష్టి చేసినాడు 
అతడే ఆదిశక్తి ఈశ్వరుడు పరమాత్మ పరబ్రహ్మము మహ్మబీయులకు అల్లా, 
క్రైస్తవ లోకమునకు యెహూవా,వివిధ మతస్థులు వివిధ నామములతో 
పేర్కొను దేవుడు 








దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 





50 





పైన పేర్కొనిన అణుశక్తి మొదలగు వివిధ శక్తులు విశ్వకర్త 
భగవానుని శక్తి విశేషములే కాని వేరు కావు మనకు తెలిసిన పై శక్తులకు 
ఒక్కొక్క పరిమిత మైన ఆవరణలు ఉన్నవి పుట్టుక వ్యాప్తి నాశనములు 
కనబడుట యున్నవి వాటి బలములు అచట ఒకట గా వ్యాప్తి కలిగి 
అపరిమితములు జ్వాలా రూపంగా అవే భయంకరములు జీవ కోటికి 
ఉపయుక్తములు కూడ అట్టివి మహాద్భుత శక్తులు ఇట్టి దివ్య శక్తులకు 
యూలమగు "విశ్వకర్మ" యొక్క బలము లేక శక్తి అనంతము అపరిమితమై 
యున్నది ఆశక్తి అణువు మేరువులలో సమానమగు స్థాయిగా వ్యాప్తి గలది 


మనకు తెలిసిన అన్ని శక్తుల వలె ప్రతేక గుణము రూపము లేనిది 
కాని దాని ఆవరణకు ఆది మర్చ అంతము లేనిది అనగా అది సర్వ వ్యాపకము 
అద్వితీయము వేరే పదార్దం లేని అనంత ఆకాశ రూపము పుట్టుక వ్యాప్తి 
నాశనము ఎరుగనిది ఎట్టి సంబంధము లేని శాశ్వత కాలనిది నిశ్చలము 
నిర్మలము ఎట్టి మాయా రూపములకు భయములకు తావులేని శాంతి 
నిలయము కావున ఆ పరమాత్మ అనంత జ్యోత్స్న ఒకే ఒక నిత్య సత్యమైన 
వెలుగు మహాదివ్య శక్తి ప్రజ్ఞానాన్ము భవముననే అది అనేక చిత్ర విచిత్ర 
రూపముల ధరించును అందు అనంత జీవ నాటకము కడు రమ్మ్యముగా 
సాగును చివరకు ఇది యంతయు మరల ఆ విశ్వకర్మ యొక్క దివ్య శక్తి 
యందే లయ మందును ఇట్టి ఆయన ఘన ప్రజ్ఞాశక్తి మహాశ్చర్యకరంగా ఆ 
విశ్వకర్మ భగవానుని యందే ఇమిడి దాగియున్నది కావున అతడు సృష్టి 
స్థితిలయ తిరోధాన అనుగ్రహ కర్మల నెరవేర్చగల “విశ్వకర్మ” అయినాడు 
ఇంకను ఆ విశ్వకర్మ జ్ఞాననిధి శాశ్వత సత్య స్వరూపము అయి ఉన్నాడు 


దిశ్చకర్త భగడానుని గి నిళేష్షములు :- 

మనము జీవులుగా రాత్రి యందు గాడ నిద్ర చెంది విశ్రాంతి 
గైకొందుము అప్పుడు పగటి అలసటలు తీరును నిజ బలము చేకూరును 
ఆ బలమునే హెచ్చు తగ్గులు గల కార్య రూప శక్తులుగ పగటిపూట 
వినియోగించి పని చేయదుము 








దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్త 


51 











నిజబలమునకు మించి పగలు ఎప్పడు పని చేయలేము ఈ రేయింబవళ్ళు 
ఆ మహాదేవుడు నిజశక్తిని తన నిజ సంతానమగు మనకు కల్పించిన 
అవకాశము ఇది ఒక అద్భుతమగు ఆ దివ్య శక్తి ఘన ప్రజ్ఞను విశద వీరు 
గొప్ప సృష్టి విశేషము ఈ రాత్రి పగలను ప్రాపంచిక కాల విశేషములు కాని 
పురుఘడగు ఆ విశ్వకర్మ భగవానుని నిజ మహాశక్తి విశ్లేషణములు గా 
గుర్తించి తెలిసికొన నగును చూడుడు మన భూమి గాలిలో తిరుగు 
చున్నది భూమి పైన చెట్టు, జీవకోటి నిలబడి యున్నవి న్యూటన్‌ 
మహశయుడు "భూమి ప్రతి వస్తువును తన వైపునకు లాగి పట్టుకొను 
గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉన్నదని నిరూపించినాడూ అట్లే ఆర్కిమెడిస్‌ 
అను మరొక శాస్త్రవేత్త నీటియందు పడవలు తేలియాడుటకు గల వ్లవన 
సూత్రము అనగా నీటి యొక్క బల విశేషములను సిద్ధీకరించినాడు 


ప్రకృతి యందలి అల్బ విషయ జ్ఞానమే అనంత విశ్వమందు 
రహసృముగనున్న శక్తులను శోదించి గుర్తించుటలో సహాయ పడునను 
సత్యము విశద మగుచున్నది 


మానవునకు వలె ఆ మహాదేవునకు కుడా నిజశక్తి ని సర్వత్రా 
సమాన బలమున సర్వవ్యాప్త మొనరించి ఏ పనియు చేయక స్థిరముగ 
విశ్రాంతి గకొను కాలమున్షది కాల రాత్రిగ నిలచిన ఆ కాలము (ఆయనకు 
మనకు ఏర్పడిన రాత్రిని నిలచిన ఆ కాలము ఆయనకు మనకు ఏర్పడిన 
రాత్రిని పోలును ఆ కాల పురుమడు అటు పిమ్మట తన ప్రజ్ఞను 
ఉపయోగించుచు అద్భుత భౌతిక ప్రపంచమును, జీవులను కల్చించినాడు 
లీలా వినోదియై యున్నాడు అది ఆయన చేయు గొప్ప రిమోట్‌ కలర్‌ టి వి 
వంటిది రిమోట్‌ మాత్రం ఆయన దగ్గరే వుంటుంది దానిని మాత్రం ఎవ్వరూ 
తను చేతికి తీసుకొన లేరు ఇంకొక విదంగా చెప్పాలంటే మానవుడు శిరి 
తయారు చేసిన రోబోట్‌ వంటివాడు ఈ విచిత్ర విశ్వ ప్రదర్శన అత్యద్భుత 
మైనది ఇక కొంత కాలము లో ఈ సమస్త జగవకేఇణు బ్రావషభువు 
మాయము చేయును 





జ పు Pree 
దేవుడు - మానవుడు బిన్నయాచారగవోతకీక్‌ 


52 








ఈ సృష్టి యొక్క ప్రమాణము పది పక్కన ముప్పది సున్నాలు ఉంచిన ఏర్పడు 
సంఖ్యకు సమాన మగు అవ్మాయము సంవళ్లరములని శాస్త్రజ్ఞులు తెలుపు 
చున్నారు ఇట్లు ఆ మహాశక్తి పని చేయు వూర్తి కాలము ఆయనకు మన 
వలె ఒక పగలు కాలమే స్వరూపముగా గల విశ్వకర్త భగవానుడు విశ్రాంతి 
రైకొను కాలమునకు కాల రాత్రి అనియు కల్ళించు కొని పని చేయు పగటి 
కాలమునకు కల్చ్వమనియు వేదము పేర్లు పెట్టినది 


నరుడు గాఢ నిద్ర నుండి లేవకున్న వాని గతి పమగును? వానికి 
ఎట్టి వ్యక్తిత్వము ఏర్పడును ? మరియు ప్రకాశించ లేడు అతడు కోమాలో 
ఉన్నను చచ్చిన వానితో నమాన మగును, అప్పుడు వాని జీవితమే 
నిరర్ధ్థకమగును అట్లే కాల రాత్రి నుండి విశ్వకర్మ శక్తి మేల్కొని కల్ప మందు 
పని చేయని యెడల ఆ మహాశక్తి యందలి సృష్టి, స్థితి, లయ తిరోధాన, 
అనుగ్రహ శక్తులు వాటి మహద్వి శేషములు, మహాత్యములు, వైభవోన్షతులు, 
ఆదివ్య శక్తి యొక్క ఘన ప్రజ్ఞాన లీలలు తెలియబడ సాధ్యము కాదు అనంత 
గాఢాంధకారమే సర్వత్రా శాశ్వతముగా నిలియుండును కనుకనే ఆ విశ్వకర్మ 
పరమాత్మ తన ఘన ప్రజ్ఞను విశద పరచుకొను కాలరాత్రి, కల్బ్చము అను 
కాలస్థితులను చక్రరూపమున శాశ్వతముగ తాల్చుచున్నాడు అనగా విశ్వకర్మ 
కాల స్వరూపుడని తెలియనగును ఆ మహాశక్తికి లింగ భేదము లేదు కాని 
సృష్టి లో లింగభేదములు కన్సించు చున్నవి కనుక ఆ అద్భుత శక్తి ని అతడు 
లేక ఆమె లేక అది అని సంబోధించ నగును మనకు రేయింబవళ్ళు పన్షెండు 
గంటల కాలముతో యించు మించు సమానములు అట్లే కాల రాత్రి కబ్బముల 
కాలములు ఒక్కొక్కటి సుమారు 432 కోట్లు నంవత్సరములుగ 
వేదము నిర్ణయించినది 


ఇచ్చట మన శాస్త్రజ్ఞులు నిర్వచించిన మరియొక ప్రకృతి 
రహస్యమును గుర్తింతము, శక్తి అనునది అచలము, చలము అను రెండు 
స్థితులు కలిగి యండును 





దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 





53 








ఏ పనినైనను చేయుటకు నిల్వ చేసిన మూలదారమగు అచల పూర్ణ శక్తి 
రూపమును స్థితి శక్తి ౧1౧111 Energy ) అందురు మనము రాత్రి పూట 
పూర్తి విశ్రాంతి పొంది మనంతట మనము సంగ్రహించుకొని నిల్వ 
చేసుకొను నిజబలమే మనకు స్థితి శక్తి యగును ఈ బలమునే మనము 
వ్యక్తిపరముగ పగలు అనేక పనులలో వినియోగింతుము ఇట్లు వినియోగ 
రూపమున ఉన్న మన నిజబలమునకే చరించునదిగా గతి శక్తి ౬౧౪0 


Energy ) అని ఆధునిక శాస్త్రజ్ఞులు వ్రత్యేకముగ పేరిచ్చిరి 


పూర్ణ వినియోగమున ఉన్న గతిశక్తి బలము స్థితి శక్తి బలమును 
దాటి పోలేదు రెండునూ సమాన బలమునే సాగుట ప్రకృతి నైజము దీనినే 
CConsevation of Energy ఎనైజమని అందురు ఇట్లు విశ్వకర్మ నామక ఆదిశక్తి 
యొక్క నిజ కాలరాత్రి కాలమున స్థితిశక్తి లో ఉండును అనగా ఆ ఆటిశక్తి 
యొక్క మహాశక్తి కి తరుగు, విరుగు, పెరుగుదలలు ఉండనేరవు 


కాలరాత్రి స్వరూపమునకు సరియగు గుర్తు గుండ్రని చుక్క 
(+) చుక్క అనంత ఆకాశ రూపమునకే గుర్తు అందు ఈపూర్ణ రూపము 
అణువు మేరువులలో దాగి యున్న ఆ మహాదేవుని అప్రమేయ అనంత 
మహో దివ్య శక్తి స్వరూపమును సంపూర్ణముగ నిర్ణయించునదే గుండ్రని 
చుక్క వంటి నల్లని ఆకాశము ఇది ఆ విశ్వకర్మ పరమాత్మ యొక్క సత్య 
ప్రతి బింబము మాత్రమే అగును ఈ చిహ్హము ఆది, మధ్య, అంతము లేని 
నిరాకార, నిర్గుణ పరబ్రహ్మను పరిపూర్ణముగ విశద పరచును, తెలియరాని 
భగవంతుని అవ్యక్త రూపమున మానవ ప్రజ్ఞకు, ఊహకు ఆయన 
ప్రసాదముననే స్పష్టముగ అందిన వ్యక్త దివ్య స్వరూపమే ఈ పూర్ణాంక 
రూపము ఆ విశ్వకర్మ - మహాదేవుడు మన లను సృష్టించినాడు, పోషించి 
పొలించుచున్నాడు ఆయన మనకు జ్ఞానదాత, మాతా పితృ స్వరూపము, 
గురువు, ప్రభువు, సమస్తము అతడే వనిని వాని న్యష్టి కార్యములను 
తలచుచు భక్తిని వానిని సేవించుట మనవిధి కనుక వాని రూపమును 
మనకు వేదము ప్రతి నిత్యము ఎట్లు జ్ఞప్తికి తెచ్చుచున్నది గ్రహింతము 








దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


54 





మన వేద సంస్కృతి లో మనము ఏ ఒక్క కార్యము చేయ బూనినను 
దానికి ముందుగ దేవుని స్మరింతుము నిత్య దేవతారనల లోను, దైవ 
పూజలయందును, వ్రతముల నాచరించు నవుడును విధిగ సంకల్పమును 
చెప్పకొందుము అనగా ఆ దేవాది దేవుని విశ్వకర్మ వంశము వారు ఓం 
విశ్వకర్మణే స్వాహా, ఓం సనాతనాయ స్వాహా, ఓం జగన్మయాయ స్వాహా 
అనియు సర్వులు ఓం కేశవాయ స్వాహో, ఓం నారాయణాయ స్వాహా ఓం 
మాదవాయస్వాహా అనుచు ఆదేవుడు ధరించు మొట్టమొదట మూడు 
వముఖ్యరరూవ ములను న్మరించుంచరా మువర్మారు ఆచవునము 
చేయుదురు 

“విశ్వకర్మ” అనునది మనలను సృష్టించి ప్రోయు కరుణామయడగు 
మను వంశ మూల వురుమని దివ్యశక్తియగు ఆదిశక్తి యెక్క 
నిజరూపమునకు పేరు అదే కాలరాత్రి అనునది కూడాను, మను, మయ 
త్వష్ట శిల్పి విశ్వజ్ఞ అను ఆది, పరా ఇచ్చా క్రియా, జ్ఞాన, మహాశక్తుల ప్రోవునకు 
అది మంత్ర శబ్ద సంకేత రూపము సృష్టి స్థితి లయ తిరోధాన అను గ్రహ 
శక్తులకు పుట్టినిల్లు మిగిలిన నామములు స్యష్టియందు తాల్టు గొప్ప వంశవృక్ష 
మందలి రహన్య రూవము లను వరుసగా చిత్రంచును ఈ విశ్వకర్మ 
రూసముననే “ఓం” అను ఏకైక దివ్యశక్తి రూపమున సర్వకాల సర్వత్రా 
వ్యావ్పిరైై. నత్య శబ్దమునకు నంకేతమవ్చై నిలుచున్నాడు 
ఓం అనునదే విశ్వకర్మ నామక భగవానునికి దివ్య శబ్దరూప మహామంత్ర 
రాజము. సర్వ లోకమునకు మూల పురుషుడుగా సర్వ శబ్దములకు 
కంరముగా ఓంకార రూప అక్షరము దేవదేవునిగా వేదము గుర్తించినది 

మానవుడు రాత్రి గడన గాఢ నిద్ర నుండి తనకు తాను మేల్మానుచు 
అంతట వాని శరీరమున గల సర్వేంద్రియములు వివిధ రూప జ్ఞాన తరంగ 
శక్తులలో చలించ మొదలిడును వాడు అనేక విధములగు చిత్ర 
అచిత్రములైన పనులు గొష్టవగు దశేంబ్రియముల సహాయమున రకరకముల 
చలన శక్తులలో మనసు, జ్ఞానము కలిగి బుద్ధిని ఉపయోగించి చేయును 
అట్లే కాలరాత్రి యను పేరుగల భగవంతునకు- పూర్ణ గాఢ యోగనిద్రా కాలము 
తీరగనే కాల పురుషుడగు ఆ మహాదేవుడు జ్ఞానానంద మాత్రుడై తనంతట 
తాను జ్ఞప్పియను 











దేవుడు - మానవుడు బిన్మయాచార్య విశ్వకర్మ 


99 





య 


గతిశక్తి (6౧౦౦ Energy ) లో పడును అనగా ఆ విశ్వకర్మ భగవానుడు 
స్యష్టిచేయ మొదలు పెట్టును ఆ శక్తి నే చిచ్చక్తి లేక ఘన ప్రజ్ఞానము అందురు 
దాని ప్రభావమున నిర్మల కాల రాత్రి గర్భమందలి ఒకే శక్తిలో పలు విధములుగా 
చలనములు లేక కదలికలు శక్తి తరంగములు లేచును అవియే ఆ పరశివుని 
' ఆనంద తాండవ తరంగములు అవి అమిత ఆనందములు సక్రనుములు 
అత్యద్భుత శక్తి వంతములు 

అట్టి క్రమబద్ధమైన ఒత్తిడులు, నొక్కిక్టచే కాలరాత్రి గర్భమందు అత్యధక 
పీడన శక్తి గల ప్రదేశములు వాటి తో వానిని చేరియే అత్సల్స పీడన శక్తి గల 
ప్రదేశములు తష్టక ఏర్పడును అందలి శక్తులను అంగ్లములో(H|gh and low 
potential eneigy లు అందురు) అత్యల్ప పీడన శక్తి తో కూడిన 
ప్రదేశమునే ఆకాశము అని వేదము వక్కాణించినది 





అలల పీడనల మద్య గల ఇట్టి ఆవరణలు క్రమముగ ఏకమై అల్బ 
పీడన ప్రదేశము అనంతముగ పెరుగును అట్లు కాల రాత్రి మహాద్భుత శక్తి 
నుండి అత్సల్బ పీడన శక్తిగా అనంతా కాశము ఆవిర్భవించినది ఆదిశక్తి 
ప్రధమమున ప్రసవించిన మహా భూతమే అనూహ్మ ఆకాశము (శివుడు 
ఆదిశక్తి అనంత ఆకాశ రూపథధారి అయినది ఆకాశము శూన్యము కాదు 
అందుండి విద్యుచ్చక్తిని పొందవచ్చునని ఆధునిక శాస్త్రము చెప్త చున్నది 


కాల రాత్రి చివరి కాలమున దాని చిచ్చక్తి ప్రభావమున దానిలో నే 
అత్మధిక, అత్యల్ప పీడన శక్తి గల ప్రదేశములు ఏర్ఫ్ధడుటచే అందు(విష్టువు) 
పరా శక్తి రూపమైన సుడిగాలులు సహజముగ అనంత సంఖ్యలలో బల 
భేదములతో విజ్బంభించును ఆదిశక్తి యందలి శక్తి అంశలు (పరాశక్తి 
సుడిగాలి త్రిష్టబడి పోగుపడి ఓం కార శబ్దము (నాదము తో పైకి లేచును 
కాని ఊర్థ్వ కోణమున అత్యంత సూక్ష్యశక్తికి సంబంధించిన అంశలు 
కుదింపబడి కుదింపబడి కుదింపబడి శక్తి బిందువులుగా రూపొందును 
ఇట్లు కేంద్రీకృతమైన “బిందు” అంశారూపముగా ఊహించవలయును ఈ 
బలభేభములతో కూడి పరాశక్తి బిందువుతో న్యష్టికి అవనరముగు 
పలురకములగు అణువులైనవి అవియే అణు విద్యుదయ స్కాంతాటి శక్తులు 
"పంచభూతములు" పుట్టటకు బీజములైనవి 





దేవుడు - మానవుడు జబిన్మయాచార్య విశ్వకర్మ 


56 








ఇట్లు అనంతముగా లేచు పరా శక్తి తో కూడిన సుడిగాలులలో 
చలన శక్తి (విష్ణువు రెండు (శంఖుచక్రు రూపములు దాల్లుట స్పష్టము 
కాలరాత్రి యందలి కనపడని అత్మంత సూక్ష్మ రేణువుల అంశలు ఈ గాలి లో 
దిగువ భాగమున తమచుట్టూ తాము బొంగరమువలె చక్రాకారమున గిర్రున 
తిరుగును ఇవి శక్తి తరంగ రేణువుల చక్రము వలె స్పష్టముగా రూపొందును 
ఈ చక్రమునకు సుదర్శనము అని వేదము పేరిడినది నృష్టిలో 
ప్రప్రధమమున బుషుల దృష్టికి ఈ రూపము చక్కగా అందుటచే దానికి 
సుదర్శనము అను పేరు కలిగినది నిరాకారుడగు విశ్వ కర్మ యందు 
రూపమేర్దడి ద్ధంద్వభానము ఉదయించినది 

సుడి గాలులు శబ్దము చేయుచు పైకి లేచి కేంట్రీకరించు ఒక 
అద్భుత నహజ క్రియయందలి ప్రత్యేక శబ్ద చలనమునే శంఖరూప 
చలనమందురు శంఖు, చక్ర గమనముల వలన వృద్ధి చెందునట్టి విస్పష్ట 
అండబిందు రూపమునే ఆదిశక్తి దివ్య పశ్యంతి రూపమందురు ఆదిశక్తి 
పశ్యంతి, మధ్యను, వైఖరీ అను రూపములు మూడింటి లో సకల సృష్టి 
కనిపించును అందు మొదటిదే పశ్యంతి అనునది లోకమున బక తల్లి 
గర్భమును దాల్చుటను ఇది పోలును ఇట్టి వాతావరణములో ఏర్పడిరాలు 
సూక్షాణు శక్తి బిందువులకు కూడా శంఖ చక్ర రూపములతో రెండు 
గమనములు శబ్దములు మరల మరల తప్పవు ఈ బిందువులే అత్యాశ్చర్య 
కరముగ అమిత శక్తి ని కుదింపబడి కుదింపబడి, న్యూట్రానులు ప్రాటానులు, 
ఎలక్త్రానులు అను శక్తి బిందు భేద రూపములుగా విడివిడిగా ఏర్దడును 
న్యూట్రాను ప్రోటాను కలిపి ఏకమై న్యూక్లియస్‌ అను స్థావర లేక అచల శక్తి 
గా నిల్జియుండు సూక్ష్మ బిందువులగును వాటి చుట్టును చలన శక్తిగ 
ఎలక్త్రానులు పరిభ్రమించ మొదలిడును ప్రోటాను ఎలకానులు సమాన 
సంఖ్యాబలములో వృద్ధిని బట్టి ఏర్పడినవే అసంఖ్యాక మూలకములు అను 
పదార్దములు ఒక ఎలక్టాను ఒక ప్రోటాను గల న్యూ క్లియన్‌ సంయోగమున 
ప్రప్రదమమున ఉదజని వాయువు (11410841) పుట్టినది అటు పిమ్మట 
పదహరేసి బిందు శక్తులతో ప్రాణవాయువు జనించినది తరువాత వాయు, 
ద్రవసకల మూలక ద్రవ్యములు ఉద్దవించినవి ఈ సంగతులన్నియు ఆధునిక 
జ్ఞానశస్త్ర నిర్ణారితాంశములే 





దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 





ఇట్లు గా మొట్ట మెదట తయారైన ఉదజని వాయువు యొక్క అనంత 
సూక్ష్మాణువుల యొక్క శంఖు, చక్ర రూప అనుపరిమిత చలన వేగముల 
రాపిడిచే హీలియమ్‌ వాయువు దానిచే "అద్ది (బ్రహ్మతత్వము) జ్వలించును 
అగ్గి రసాయనిక మార్చులకు నాంది పలుకును అందు వలన ఉదజని, 
ప్రాణవాయువుల పరమాణువులు నంధించు కొని "నీటి ఆవిరి” 
(ఇంద్రావరణము అను క్రొత్త అణువులను నెలకొల్టును, పిమ్మట రకరకముల 
మూలక ద్రవ్యములు అగ్ని దీప్తి చేత రసాయనిక మార్పులకు లోనగును 
ఫలితముగా వివిధ నామములతో పిల్వబడు లెక్క లేని ఆమ్లములు, 
క్షారములు, లవణములు మొదలగు ద్రవ్యరాశి తో కూడిన సూర్చకుటుంబము 
"భూమాత (సూర్యతత్వము) వెలసినది అది ఆదిశక్తి విశ్వకర్మ యొక్క ఒక 
ప్రత్యక్ష ఘనరూపమే ఎందుచేత నంటే సృష్టి కార్యమునందు నిమిత్తో 
పాదానములు రెండునూ తానే అయి ఉన్నాడని వేదము తెలిపినది భూమి 
యందు నీటియందు భూసార గుళికలు గా అన్నము ద్వారా జీవకోటి యందు 
బీజములుగా చేరి జాతి ఉత్పత్తి కారణములగును ఇట్లు ఆకాశము, గాలి, 
అగ్ని నీరు, భూమి అను పంచభూత పదార్థములు అనంత రూపములలో 
ఒకదాని నుండి ఒకటి సక్రముగా ఆవిర్భవించి సకల లోకములను 
ఆక్రమించును ఇదియు వేదము వివరించిన నత్యవే 
నానావిధ వికారములతో గూడిన (సృష్టి జీవుల వుట్టుకలకు 
ముందు దేవుడు అనగా విశ్వకర్మ పరమాత్మను స్యష్టింప వలెననెడి కోరిక 
కలిగినది ఈ విధమైన కోరిక కూడ దేవుడన్న వానికి కలుగ కూడదు 
అయితే అట్టి కోరిక ఎందుకు కలిగినది అనగా పూర్వ కల్పమున గల 
జీవుల యొక్క సూక్ష్మ కారణ దేహము లందు వారు వారు చేసుకోన్న 
అవిద్య, కామ, కర్మ, సంకల్ణాదులు బీజభూతములుగా ఉన్నవి 











దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


58 








అవియే జగవృక్షము కలుగుటకు జీజభూతములు వంటివిఅయినవి ఆ 
జీజమునే రేతన్లని వేదమంత్రము నూచించినది (బువేమం 10 ను 81 
మంత్రముశ రేతస్సనగా పురుష బీజము అది శరీరము జననమునకు ఎట్లు 
కారణమగు చున్నదో అతి పూర్వస్యష్టియందలి జీవుల అవిద్యా కామ కర్మ లనెడి 
రేతస్సు గూడ జగత్‌ సృష్టికి బీజమగుచున్నదని తత్వజిజ్ఞాసువులు ఎబుంగదగిన 
రహస్యము అంతియేకాని పరమేశ్వరుడు స్వయముగా తనకు తానై సృష్టేఛ్చను 
కలిగించుకొనరాదు అట్లు కలిగించు కొన్నచో అతడు కూడ సామాన్య జీవులకు 
నలె కామ సంకల్బ నహితుడే అగును కాని సర్వ స్వతంత్రుడు, నర్వజ్ఞుడు, 
సర్మేశ్వరుడు కాలేడు అట్టి సంకల్ణ సహితునకు జీవత్వమే ఏర్పడు చున్నట్లగును 
కాని ఈశ్వరత్వము సిద్దము కాదు 

సత్యజ్ఞానాంతమగు ఇట్టి బ్రహ్మము నుండి నామరూప విధములైన 
ఆకాశము వాయువు, అగ్ని జలము, భూమి అందుండి ఓషధులు వాటినుండి 
అన్నము దాని నుండి (రేతస్సు పురుషుడు పుట్టినాడని తైత్తరీయానందవల్లి 
తెలుపుచున్నది ఇచ్చట ప్రాణులు పుట్టుకకు కారణమైనవి ఆకాశాది పంచభూతములే 
వారికి అన్నాదులైన భోజన పదార్థములను సిద్ధము చేసినవి కూడ ఆకాశాదులే 
వంచ భూతముల యొక్క నమ్మేళనమువల్లనే న్యష్ట్యాది కార్యములు 
కొనసాగుచున్నవి సృష్టి కార్యము జరుగుటకు పృథ్వీ భూతము అందుకనియే 
ఉపనిషత్తు పృథివి నుండి ఓషధులయు అన్నము యొక్కయు సృష్టిని చెప్పినది 
సృష్టింపబడిన చరాచరములు జీవించుటకు నీరు మూలాధారము నీరు యొక్క 
ప్రాధాన్యము స్యష్టికియ కెంతముఖ్యమో 


పోషణమునకు అంత ముఖ్యము ప్యథ్వినుండి పుట్టిన అన్నము తిన కున్షను నీరు 
త్రాగి ప్రాణులు కొంత కాలము జీవింప వచ్చును అందుకే నీరు ప్రాణాదారము 
అన్నమాట పుట్టినది నీటి ప్రాధాన్యమును వేద నూక్తముల ప్రమాణముతో కూడి 
యున్నవి ప్రాణులు తిన్న అన్నమును జీర్ణింప జేయుటకు అగ్ని అవసరము కనుకనే. 
దీనిని జరరార్షిఅని పేర్షొన్నారు అనగా తిన్న దానిని జీర్ణము (నాశము చేయుటకు 
అగ్ని ప్రథాన మగుచున్నదన్న మాటి కాగా పుట్టుటకు పృథివియు, పోషణకు 
(పాలనకు జలమును, నాశనమునకు అగ్షియుకారణములని తెలియుచున్నది 








దేవుడు - మానవుడు బిన్మయాచార్య విశ్వకర్మ 


59 





భౌతిక స్యష్టి సితి లయములనెడి కార్యములకు ఫ్యడ్విజలాఅర్నులు 
కారణములగు చున్నవని గహింపవలసి యున్నది. ఈ మూడు కార్యములు 
కంటికి కనపడు చున్నవి మన కంటికి కనపడకుండ మరి రెండు కార్యములు 
జరుగుచున్నవి అవి యే తిరోదానము, అనుగ్రహము అనునట్టివి మరణము పాలైన 
స్టూలశరీరములను అగపడకుండ ప్రకృతిలో లీనము చేయుటకు బక భూతము 
తోడడు చున్నది అదియే వాయువు అటు పిమ్మట తిరోదాన మొందిన 
పదార్దముతిరిగి పరమాణు రూపము నుండి బ్యహద్రూపముగా పరిణమింస జేయు 
క్రియనే అనుగ్రరుని వేదాంత శాస్త్రము చెప్పచున్నథి ఇది ఆకాశ భూత 
సాధ్యమైనపని మరణించిన ప్రాణులు స్వర్ణాదిలోకాంతముల కేగి పాపవుణ్యముల, 
ఫలితములను భవించి మరల మేఘములందు చేరి అట నుండి వాన నీటి ద్వారా 
భూమి మీద పడి ఓషదులలో ప్రవేశించి అటనుండి పురుషుని వీర్యమున చేరి స్త్రీ 
గర్భమున ప్రవేశించి స్టూలశరీరము నందుచున్నారని చాందోగ్యోపనిషత్‌ లో 
పంచాగ్షివిద్య వర్ణించుచున్నది ఇట్లు ఆకాశాదులైన పంచభూతములు సృష్టిస్థితి, 
లయము, తిరోధానము అనుగ్రహము అనెడి పంచక్యత్యములకు మూలములని 
తెలియుచున్నది ఈ కర్మనాచరించు నదియే విశ్వకర్మ నామక శక్తి స్వరూపమని 
గ్రహించ వలయును 


విశ్వకర్మ నిర్మిత విచిత్ర ఏశ్వభౌతిక పదార్థము వినాశం లేనిది కాదని 
అయితే దాని జీవిత కాలము అవ్యాయము అనగా పది ప్రక్క ముప్పది సున్నలున్న 
సంవత్సరాలు అయి ఉండవచ్చునని రోమ్‌ నగర భౌతిక శాస్త్రజ్ఞుల అభిప్రాయము 
(ఆంధ్రజ్యోతి 20685) దీనిని బట్టి కూడ ప్రకృతి శాశ్వతమైనది 
కాదని తెలియుచున్నది మహిమాన్విత విశ్వకర్మ నామక దివ్యశక్తి బక్కటి మాత్రమే 
శాశ్వతమైనది అదియే అక్షర పరబ్రహ్మము 

విశ్వాంతరాళములో గుండ్రంగా తిరుగుతూ నెమ్మదిగా కదులుతున్న ఒక 
హైడ్రోజన్‌ మేఘం ఇప్పడిప్పడే ఏర్పడుచున్న ఒక పాలపుంత (గేలక్సీ కావచ్చునని 
నక్షత్రాలను, గ్రహాలను ఏర్టరచగల శక్తి ఈ గేలర్లీకి వుండివుండవచ్చునని అమోరికన్‌ 
పరిశోధకులు విశ్వసిస్తున్నారు విశ్వములో పాలపుంతలు ఇంకా ఏర్భడుతూనే 
వున్నాయని వాటి ఆవిర్భావం ఏ ఆదికాలానికో మాత్రం పరిమితం కాదని ఇప్పడే 
పాలపుంతను కనుగొనడం వల్ల తొలిసారిగా విశదమగుచున్నదని న్యూయార్కు లోని 
కొర్షెల్‌ యూనివర్శిటి ఇంకా వ్యూర్జోరికోలోని అరెసిబో రేడియో టెలిస్కోపు 
పరిశోధకులు పేర్కొన్నారు 


కా దా కదా దాం న ద ద దా లం మనకా 





దేవుడు - మానవుడు చబిన్మయాచార్య విశ్వకర్మ 


60 


సుమారు 1000 నుంచి 2000 కోట్ల నంవత్సరాల క్రితం విశ్వం 
ఆవిర్భావానికి దోహదం చేసిన బిగ్‌బ్యాంగ్‌ (హైడ్రోజన్‌ మేఘం) విస్టోటనం 
జరిగిందని తర్వాత కొలది కాలానికి గేలక్షీలు (పాలపుంతలు ఏర్పడాయని 
శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు ఒక్కొక్క గేలక్షీకి సుమారు 1000 కోట్ల నుండి10,000 
కోట్ల వరకు నక్షత్రాలను కలిగి ఉండే ఈ గేలక్షీలు హైడ్రోజన్‌ మేఘం నుండి 
రూపొందాయి ఈ హైడ్రోజన్‌ మేఘాలు క్రమేణా ఘనీభవించి నక్షత్రాలు, గ్రహాల 
ఏర్పటుకు దోహదం చేసాయి 

కాగా అమెరికన్‌ పరిశోదకులు ఇప్పడు విశ్వంలో కొత్తగా కనుగొన్న 
హైడ్రోజన్‌ మేఘం అండాకారంలో ఉన్నది ఇది తనచుట్టూ తాను తరగడానికి 
సుమారు 1000కోట్ల సంవత్షరాలు పడుతుందట ఈ మేఘం వ్యాసం పాలపుంత 
వ్యాసం కన్నా 10రెట్టు పెద్దదిగాను, దీని ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశి కంటే 
200 కోట్లు రెట్లు అధికంగాను ఉన్నట్టు శాస్త్రజ్ఞులు తెలిసికొన్లారు 

ఇట్లు కాలమేఘమని యెడి హైడ్రోజన్‌ మేఘము బ్రహాండ పిండ మధ్య 
భాగమందలి “శివ” నామక మహాశక్తి విడివడి కోటాను కోట్లపాల వెల్లులు లేక 
పాలపుంతలను జ్యోతిర్లింగ ములుగా బయటకు క్రక్కును వాటి సంఖ్య అనంతము 
బక్కోటి ప్రారంభమున నోరు పగిలి తెరుచుకొన్న ఆ అండము నుండి బయట 
పడుటలో దాని ఆకారము కుదింప పడును దీపావళి చిచ్చు బుడ్డి వలె చీదుకొని 
మధ్య విస్తరించును చివరకు ఇదృతము తగ్గిపోవ చేప తోకవలె సన్నబడును ఆ 
జ్యోతి పూర్తిగ వెలవడి మత్ళరూప ఆకృతిని దాల్చను సూర్యుని నుండి వెలువడు 
మవాోజ్బోతి వలె పాలవెల్లుల పుట్టుకల అనంత కాలమున సాగుచుండుట సత్యము 
ఇట్టి పాలపుంతలు ఇప్సటికి నూరు వరకు మాత్రమే లేక్కింపబడినవి 

పాలవెల్లియే “విషు” దేవుని మతశ్ళరూపక చలన శక్తి ప్రధమ అవతారమైనది 
ఇదియే విష్ణుదేవుని మత్సావతారగాధయైనది అష్టటి నుండియే ప్రాపంచిక వేదవిద్య 
వికసించిన దాని గ్రహింపవచ్చును అందుకనే డా కొండూరు వీరరాఘవాచార్ములు 
గారు బుగ్వేద దిగ్దర్శనములో ఇలా అన్నారు 

శ్లో, మయం నీలోత్సలా బాసం 
వేదశాస్త్ర ప్రకాశకం! 
పురాణ జనకం వందే 
కవిమాద్య మునీశ్వరమ్‌!! 


దేవుడు - మానవుడు బిన్మయాచార్య విశ్వకర్య 














61 





ఈ అద్భుత దృశ్యమును సదా జ్మరింవజేయునదే ప్రతి సంవత్సరము 
భారతీయులు ఉత్సాహముతో జరుపుకొను దీపావళి పండుగ అందలి అనంత 
కోటి దివ్యకాంతులు, టపాకాయల శబ్దములు, తారాజువ్వల జ్వాలామయ శోభలు 
మొదలగునవి 

పాలవెల్లువలతో పాటు శబ్ద బ్రహ్మము కూడ పుట్టి విస్తరించి ఎెల్లడియైనది 
మననోటి నుండి శబ్దము లేక మాట వెలువడు విదము గమనించిన అందు 
మొదట “అ” అను శబ్దద్వనితో నోరు విప్పాలి “ఊఉ” అను శబ్దద్వనితో ఆ మాటను 
విస్తరింప జేసి నిలపాలి “మ” అనుశబ్దశక్తితో నోరు మూసి ఆ పలుకును 
ముగింపచేయాలి ఈ విదముగ ఒకమాట మననోటి నుండి వుట్టివ్యాప్తిచెంది 
పూర్తిగా వ్యక్తమై బయటికి నెట్టవేయ బడగలదు అదే విదముగ బ్రహ్మాండ పిండ 
ముఖము నుండి పాలపుంత ఒక్కొక్కటి బయటకు వెలువడు నప్పడు “అ-ఉ-మ” 
ధ్వనులు మొదట తప్పక చేయును “అ” పాలపుంత పుట్టుకను, *ఊ” అది 
నిలిచియుండు స్థితి “మ” దాని ముగింపును గుర్తు చేయును అ-ఊ-మ్‌ 
శబ్దములు కలిసి “ఓం” కారశబ్దమగును “ఓం” కారమే శబ్దబ్రహ్మ ఈ ప్రపంచ 
సృష్టి సిజి లయలములను సూచించు మవ్యోమంత్రాక్షరము 

ఓం ఇత్యేకాక్షరం బ్రవ్మో” అనునది భౌతిక ప్రవంచకమునకు 
శబ్దరూపమున గుర్తు అగుచున్నది బ్రహ్మో వివ రుద్ర శక్తులకు శబ్దబహ్మరూపము 
నిచ్చుచున్నది ఇది జక మహాశ్చర్యకర శబ్దశరక్తి మహామహిమాన్విత శబ్దశర్తి, 
మహామంత్ర రాజము. దేవదేవుడైన విశ్వకర్మ భగవానుని పతిదివ్య మహిమను 
పొగడుటకు ముందుగా తలంచ వలసినది ఆయన మహాశక్తికి శబ్దఎరమగు 
ఓం కారమనే తిశక్తుల మూర్తియగు మహాదేవుడగు విశ్వకర్మను ఎల్లకాలముల 
మనసున నిల్టుశబ్ద బహ్మమిదియే 


లా. గారా ఎ అం కటట టు జా నాలాల శలాక ద లా పాలన సి 


దేవుడు - మానవుడు చబిశృయాచార్య విశ్వకర్మ 





62 











ఉంబిబ్రస్పాం దుట్టుక స్లాగములు:- 

బ్రహ్మండ పిండనునెడి హైడ్రోజన్‌ మేఘము స్థితిశక్తి (శివుడు) ఆదిశక్తి 
యొక్క అసలు రూపము అది శివలింగా కారమందలి పాన మట్టమును 
నూచించును ఆ పిండము నుండి వెలువడు పాలవెల్లులు లింగాకారవు 
మహాజ్వాలా జ్యోతులే రూపుదిద్దు కొనిన మహాశివుడు ఆ లింగాకారపు చిన్న 
జ్యోతులే ఆయన మేన ధరించు పన్నగములు ఇట్టి అనంత కాంతి పుంజములతో 
ప్రకాశించు కల్ణారంభమును తెలుపు ఉత్తరాయణ పుణ్యకాలమును సదాజ్ఞప్తికి 
తెచ్చునదే మాఘమాసమందలి మహాశివరాత్రి ఉత్సవము ఇది కోటాను కోట్ల 
లింగ రూప జ్యోతులు బ్రవ్మోండము నుండి ప్రథమమున ఆవిర్ణవించు మహాకాలము 
ప్రవంచోత్పత్తికి సమాయత్తమగు మహాన్యష్టి బిందువును చిందించునట్టి 
మరచిపోలేని మహామాన్విత ముహూర్తకాలము 


ఒక్కొక్కపాల వెల్లువ స్థితిశక్తి గతిశక్తిగా మారిన మాయామయశక్తి 
(ఐమ్జవు) మేఘరూపమున మత్మాక్యతిని అతిశయించి శంఖచక్రాకృతిని 
తారాజువ్వల నలె హ్రీం కౌరాది ఘనశబ్దములు చేయుచు అనంతాకాశము లోనికి 
నిరాటంకముగ అనూహ్య వేగమున దూసుకొని పోవుట తెలిసికొంటిమి ఇట్టి 
ప్రతిపాలపుంత ఒజకక్రమ పద్దతిని పంచభూతముల యొక్క శక్తుల కూర్చుతో నిండి 
నిబిడీకృతమై గొప్ప ఒత్తిడులకు లోనగును. శంఖ చక్రరూప శబ్దభ్రమణాలతో 
చరించు బ్రహ్మాండ పిండము తల్లియగుటచే ప్రతి పాలవుంతకు ఈ రెండు 
చలనములు, శబ్దములు వంశానుగత ములగును అది దీపావళి బాజాసంచాలో 
బకటగు వెలగ కాయవలె తనచుట్టూ తాను బొంగరము వలే చకగతిని తిరుగును 
హ్రీం కారాది శబ్దములు చేయుచు బాణమువలె నిరాటంకముగ ముందుకు 
దూసుకొని పోవును ఇట్లు తనయందు శంఖ, చక్ర గమనములు పొందును 
దీని వలన దాని గర్భమందు అనేక రూపములు పొందును దీని వలన దాని 
గర్జమందు అనేక రూపముల మార్పులు ఏర్పడును 





దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్ల 





63 


RRMETTETD TTT ETET EEA EOP దాదా నదాయిలాదతదుడన దయయా డును నారాదాదుదదారింంబ అలా SIRS FMEA OR ననానాకాంానినాననానాానా న నన లణంగాయలంలంంణనాలనననుననర చమన నిననననరనననన 


పాలవెల్లి లేక పాలపుంత యందలి శంఖ, చక్రవేగములు కలిసిచేయు 
ఒత్తిడులచే దానియందలి శక్తి అంశలు కుదింపబడును అందుచే దాని 
నిజరూపమునే అనేక మత్యరూపమేఘశక్తి అంశలు చిన్నపెద్ద పిండములు గా 
దాని గర్భమందు రూపొందును ఇవియే ఇచ్చాశక్తుల (బ్రహ్మా స్థానము అణుశక్తి 
అని వించవలయును అవి అణుశక్తిని వృద్దినొందుచు ఒకదానినొకటి 
ఆకర్షించుకొను చుండును వాటి మధ్య మరల అబ్బపీడన శక్తి గల క్రొత్తఆకాశ 
అంతరిక్షరూప (ఇందు కియా శక్తి రూప మేర్చడును పాలవెల్లిలో పుట్టి రూపాందిన 
ఈ మళత్ళరూప అణుశక్తి అంశలు బొంగరము వలె తమ చుట్టు తాము తిరుగుచు 
చాపవలి చుట్టచుట్టుకొని పోవును ఈ స్టంభాక్ళతులు ముందుకు దూసొకోని 
పోవు ఆది పరా ఇచ్చూ, కియా శక్తి వలన అత్యధిక సాంద్రతతో కుదించుకొనిపోయి 
గోళాకారములను పొందును, పాలవెల్లిలో రూపొందిన ఈ దోళాకృ్కతులే 
నక్షత్రములు కుదించుకొని పోయిన నక్షత్రమంలి (సూర్వ జ్ఞాన శక్తి నాలుగు 
వలయములు కలిగి బ్రహ్మాండ పిండమునే పోలి నిల్దియుండును ఇంకను 
కుదించుకొని పోవశక్తి చాలదు బ్రహ్మాండ పెండములో వలె వాటి మధ్య 
వలయమందలి అత్యధిక పీడన శక్తి మిగిలిన అల్బపీడనశక్తి ప్రవేశముల ద్వారా 
ఆకాశము లోనికి మరల వెనుకకు జ్వాలా రూపముల క్రమపద్ధతిని తన్నుటయు 
సత్యమగును నక్షత్రముల నుండి ప్రప్రథమమున వెలువడిన మహాజ్యోతులే వాటి 
గ్రహములుగను భూమండలములు గను మార్పు చెందును ఈ గ్రహముల నుండి 
అదే విధమైన చంద్రులు దయింతురు మిగిలిన శక్తితో ప్రకాశించు నక్షత్రము 
(జక నూర్ముడు గా  ప్రవర్తించును ఆ పిమ్మట సూర్చులగుండి వెలువడు జ్యోతులు 
ఆకాశములో లీనమగును / ఆ నూర్యుడు తత్సంబంథ గ్రవాములు 
భూమండలములు చంద్రులు కలిగి ఒక సూర్యకుటుంబ మగును మనకు ఎంతో 
దూరము నుండి కనిపించు ప్రతి నక్షత్రము ఒక నూర్యకుటుంబమే ఈ 
కుటుంబములోని నభ్యులెల్లరకు వంశానుగుణంగా శంఖు, చకగమనములు 
శబ్దములు తప్పవు అది ఒక్కొక్కటి తనచుట్టూ తాను తిరుగుచు ప్రత్యేక ప్రత్యేక 
కక్షయేర్టరచుకొని తమ మాత్యమూర్తులకు ప్రదక్షిణములు చేయుచుండును అట్లు 
చేయుటలో ఒకదాని నొకటి ప్రత్యేక ఆకర్షణ ఏవికర్షణశక్తులతో తమ తమ 
క్షేమములను అది సొధించుకొనుచు ఈ నడకలు మన భూమికి ఇతర 
గ్రహములకు వాటి చందులకు అనగా ఉపగ్రహములకు ఉన్నట్లు మనకు తెలిసిన 
విషయమే 








దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


64 








మనకు ఎంతో దూరము నుండి కనిపించు ప్రతి నక్షత్రము ఒక 

నూర్శకుటుంబమే ఈ కుటుంబములోని సభ్యులెల్లరకు వంశానుగుణంగా శంఖు, 
చకగమనములు శబ్దములు తప్టవు అది బక్కొక్కటి తనచుట్టూ తాను తిరుగుచు 
ప్రత్యేక ప్రత్యేక కక్షయేర్షరచుకొని తమ మాతృమూర్తులకు ప్రదక్షిణములు 
చేయుచుండును అట్లు చేయుటలో ఒకదాని నొకటి ప్రత్యేక ఆకర్షణ 
వికర్షణశక్తులతో తమ తమ క్షేమములను అవి సాధించుకొనుచు ఈ నడకలు 
మన భూమికి ఇతర గ్రహములకు వాటి చంద్రులకు అనగా ఉపగ్రహములకు 
ఉన్నట్లు మనకు తెలిసిన విషయమే 

మన నూర్ముడు కూడ తనచుట్టు తాను తిరుగును తాను పుట్టిన 
పాలవెల్లి కి 221/2 కోట్ల సంవత్సరముల కొకసారి ప్రదక్షిణచేయుచున్నాడు 
అనుటయు శాస్త సమ్మతమే ఇట్లు సూర్యుకుటుంబ సభ్యులెల్లరు క్రమ శిక్షణతో 
ఎవరికక్షలు వారు వీడక ఒకరినొకరు ఢీకొనక నాశన మెరుగక సంఘీభావము 
నహకారమున శబ్ద, సంగీత రుచులతో శబ్దబ్రహ్మమున శాశ్వతముగ కట్టుబాట్లతో 
ఎవరి పరిదిలో వారు చరించుచున్నారు ఇతర సూర్యకుటుంబములు, నక్షత్రములు 
కూడ అట్లే సఖ్యతను మెలగు చున్నవి ప్రతి పాలవెల్లి యందలి నక్షత్రములు ఒకే 
బక కుటుంబముగ వీడగరాని సాంఫిక కట్టుబాట్లతో శాంత మార్గమున 
శాశ్వతముగ జీవితములు సాగించు చున్నవి అందుకొన్ని చాల చిన్నవి బలహీన 
నక్షత్రములుగా తోకచుక్కలుగా తిరుగాడు చున్నవి కొన్ని కట్టుబాట్లు తప్పిపోవుటచే 
ఉల్కలుగా మారి ప్రక్కనక్షత్రములో పడి అందు లీనమగు చున్నవి ఇదే రీతిని 
పొలవెల్లులు కూడ అనాధారణమగు కట్టడితో సంచరించును 

ఇట్లు న్యష్టియందు ఏర్పడిన అనంత కోటి పాలవెల్లువలలో ఇంత వరకు 
100 వరకు మాత్రమే లెక్కింపబడినవి వాటి యందలి నక్షత్రకూటములను చేర్చి 
మేషాది ద్వాదశరానులుగ వాటిని విభజించుట జరిగినది అందు బ్రహ్మాండ 
పిండమునుండి మొదట పుట్టినవే సప్తబిషులు, ఏకాదశరుద్రులు, దృవుడు అను 
పేర నొప్ప నక్షత్రములు ఇట్టి నక్షత్రకోటి పాలవెల్లువలతో కలిసి ప్రత్యేక శంఖుచక్ర 
రూప గమనములు, శబ్దములు కలిగి ఒకదాని నొకటి ఢీ కొనక ఆకర్షణ వికర్షణ 
రూప శక్తులతో లోకైక సుసంఘ బావనలతో శాంతిని నెలకొల్టుకొని శాశ్వత 





దేవుడు - మానవుడు బిన్మయాచార్య విశ్చకర్ష 


65 





రూపమున అనంత కాలము నిల్లివునుచున్నవి ఈ సంఘమునుకూడ ఇట్లు 
తీర్చిధిద్దవలె మానవుడు మెలగ వలసిన దర్శపదమును నక్షత్ర సంఘము 
సృష్టి పరచును యమునా తీరమున ఎవరికేవారే అనునది నత్యమైనను 
సంఘమున జీవి కట్టడులనుతప్పరాదనుట సృష్టియందలి దర్శము ఈ దర్శమే 
దైవ స్వరూపము ఇట్టి దర్మపదము వీడకుండుటే దైవారాదనము సూర్యచంద్ర 
నక్షత్రాదులు గతులు తప్పిన సృష్టియే నాశనమగును మానవుడు కట్టుబాట్లను 
వీడిన మానవ జాతి నాశనమగును 

ప్రపతోలీమునకు శంఖు, చకరూప గమనములు చలనములు శబ్దములు 
లేనిచో అది రూపాంద నేరదు ఏదో విధమున అది రూపొంద నేరదు 
ఏదోవిధమున అది రూపొందినను స్థిరముగ నిల్షితనను తెల్టుకొనుచు మనలేదు 
బొంగరము తిరుగునంత వరకే నిలిచి యుండుట మనకు నువిదితమే 
అందుచేతనే ప్రపంచ సృష్టికర్త విశ్వకర్మ విష్ణు నామక మవాస్వరూపమునకు 
సుభేదర్శనము, పాంచజనము అను పేర్లతో నిల్షిమనుటకు తోడ్డడు మహాద్దుత 
అద్వితీయ శక్తులుగ వేదము నిర్ధారణ చేసినది నక్షత్రాదులు మొలుకువతో 
సంచరించు ప్రతి కక్షరూపము కూర్మరూపమే అనగా తాబేటి ఆకారము ఈ 
పథమును విడిచిన ఎడల అవి ఒక నిముషమ్రైన కట్టడిని నిల్షిమన జాలవు 
అవి ఒక్కొక్కటి అనంతాకాశము లోనికి రాలి గమన వేగ బలిమిని మండి 
మాయము కావలసినవే కనుకనే / సృష్టిని స్థిరముగ ఊని నిలుపు కక్షయొక్క 
తాబేటి రూపమే విష్ణుశక్తి యొక్క కూర్మావతారగాథాగా వేదము, పేర్కొనినథి/ 
వేదశాస్త్రముల యొక్క విస్తరణకు సహకరించు మత్యరూపము విష్ణుశక్తి యొక్క 
ప్రథమ అవతారమైన భౌతిక ప్రపంచము, స్టిరముగ నిల్షిమనుటకు సహాయపడు 
కూర్మరూపము రెండవ ముఖ్య అవతారమైనది భూమి కూడ ఆకాశ పథమున 
బొంగరము వలె తన చుట్టు తాను తిరుగుచు తాబేటి కక్షగమనము 
చేయుచున్నది 

మన పాలపుంత లో శాస్రజ్ఞులు లెక్కించిన 25కోట్ల నక్షత్రములలో మన 
సూర్యుడు ఒకడు 200 కోట్ల సంవత్సరములకు పూర్వము ఒక మహాద్భుత 
గోళముప్రేలి బ్రద్దలయింది అందుండి ఒకశకలముగా ఘనజ్వాలా రూప 


ద మ 
జడా. బాజానా జనాల లాలాలా లాబాల సా మాడా తాతా ను కలు టరు. 


దేవుడు - మానవుడు బిన్మయాచార్య విశ్వకర్మ 





66 


మ ర వనన వటత 
మహామేఘాక్ళతిని సూర్యుడు పుట్టి ఆకాశములోనికి దూసికొని వచ్చినాడు వాని 
అంచులనుండి కొన్ని భాగములువెలువడి భూమీ గ్రహములుగా ఏర్పడినది 
వాటియందలి గురుత్వాకర్షణ శక్తిచే ఆ మేఘజ్వాలలు కుదించుకొనిపోయి 
గోళములైనవి. నూర్యుడు తనుచుట్టు తాను ఒక భఘనశక్తి తోడ్చాడుటన 
తిరుగుచున్నాడు మరియు పాలపుంతలో ఒక ప్రత్యేక కక్ష ఏర్పరచుకొని 221/2 
కోట్ల సంవత్సరముల కొకసారి 
పాలపుంతను చుట్టి ప్రదక్షిణలు కాలించుచున్నాడు భూమి గ్రహములు తమ చుట్టు 
తాము తిరుగుచు నూర్యుని చుట్టు ప్రత్యేక కక్షలో తిరుగుచున్నవి సూర్యుని 
బహురూప అనంత కిరణ సముదాయము మహాకాంతి వంతము భూమి పై 
జీవకోటి పుట్టి ప్రభలుటకు ప్రబల కారణభూతము ఉఓఉషదులు పుట్టుక న్యాప్తులకు 
తోడ్చడు చందకాంతికి పుట్టినిల్లు 

సూర్యుని చుట్టు నాలుగు వలయములు గుర్తింపబడినవి 1 అత్యధిక 
సాంద్రత కలిగిన కారు నలుపు అణుశక్తి చూపు చారరాని అందతమిస్రమే 2 
వలయము సౌంద్రత పలచబడిన అదే అణుశక్తిచేపూరించబడిన తమిశ్రరూపమే 
దీని పరిమాణము సూర్యుని మొత్తం శక్తిలో 4వ వంతు మాత్రమే ఈభాగమందలి 
పరమాణువులు సక్రమభ్రమణలచే ఈ వలయము ఒకగోష్ట అయస్కాంత క్షేత్రముగా 
ఏర్పడినది ఈ భాగము కూడ చూడ శక్యము కాలేదు ౩న భాగము రెండవ 
భాగపు స్వయం సకాశమే పసువు పచ్చని బంగారు కాంతి దీని బయటనున్న 
4వ వలయము బహురూప అనంత కిరణ సముదాయము మహాకాంతి వంతము 
భూమిపై జీవకోటి పుట్టిపబలుటకు కారణ భూతము ఓషధులు పుట్టుక న్యాస్తులకు 
తొడ్డడు చంద్రకాంతికి పుట్టినిల్లు ఈ భాగమును మాత్రము దుర్చిణీ సహాయమున 
చూడవచ్చును 

సూర్యుని మధ్య వలయమందలి అత్యధిక సాంద్రత నొప్ప మహామాన్విత 
శక్తి అత్యల్బ సాంద్రత గల అదేశక్తితో కూడిన రెండు మూడు వలయములను 
చేదించుకొని జ్బోతిర్లింగా కారములుగా బైట ఆకాశము లోనికి తన్నుచున్నది 
కాని రెండవ వలయమందలి అయస్కాంతశక్తి మధ్య వలయమును ఒకేసారి 
ఈసృష్టి 432 కోట్ల సంవత్సరములు వర్ణిల్లునని వేదము సృష్టపరచిన విషయము 
కూడ వేద సమ్మతమే అగును సూర్యకిరణవిబాగమగు ఇంద్ర దనుస్సు ( ) అను 
ఏడు రంగులు గల గుజ్జముల పూన్చిన రథము నెక్కి నూర్యుడు తిరుగు 
చున్నాడనుటయు నత్యవే నూర్యుడు కదలడు అనుట అవాన్తమని 
తెలియుచున్నది 








6! 








గ్రహములు -- ఇపేగ్రహీములు 

నక్షతములు పాలవెల్లువలో రూపొందిన విదముననే వాటిలోని ప్రతి 
బక్కదానినుండి జక సూర్యుడు ఆసూర్యుకుంటుంబమును గ్రహములు, భూదేవత 
వాటినుండి మరల చంద్రుడు పుట్టుట 
గ్రాహ్యమే సత్యమే పాలవెల్లువలో ఏర్పడిన మత్మావ తార (మత్ష్యరూపు శక్తి జ్పోతులు 
కుదించుకొని అత్యధిక సాంద్రత గల అణుశక్తితో నక్షత్రములైనవి వాటి నను 
సరించి వాటినాక్రమించుకొని సాంద్రత తగ్గిన అల్పపీడన శక్తి రూస ప్రదేశములు 
ఏర్పడ పాలవెల్లి యందు మరల ఒక ఆకాశముపుట్టినది అందుచే నక్షత్రముల 
వలె అత్యధిక సాంద్రతతో కుదించుకొని పోయి కేంద్రీకరించిన ప్రతిఘన అణుశక్తి 
మరల మహోజ్ఞ్వల జ్వాలారూసములతో మన సూర్యుని లోని శక్తివలె బయటకుఒక 
క్రమ పద్ధతిని క్రక్కుట సత్యము అట్లు ఒక నక్షత్రము నుండి వెలువడిన ప్రప్రధమ 
మహాజ్వాలా రూపములే మన సూర్యుడు, గ్రహములు, మన భూమి గ్రహములు 
భూమ్‌ కూడా నక్షత్రముల వలె మేభురూవ మత్తాకృతిని వెలువడినవే 
అన్నిటయందు శంఖ, చక గమనములు, వేగములు వంశాను గతములై చెల్లినది 
అందుచే అదియుమరల గుండ్రముగా కుదించుకొని పోయినవి బంతివలె 
రూపాండినది వాటియందలి ద్రవ్యరాసులు వేరువేరుగా మండి వివిద రూపశక్తి 
కణములకు ప్రసరించుచున్నవి అట్టు పతి బక్కగ్రహము సూర్యుడు తన చుట్టు 
తాను తిరుగును, తన మాతృ గ్రహమునకు ప్రదక్షిణము చేయును ఇవన్నియు 
ప్రతేక ద్రవ్మరాసులు కలిగియుండుట చేతను వివిధ ఆకర్షణ వికర్షణ బలములుగల 
తేజోరూవ కిరణ శక్తులు ప్రసరించుట చేతను వేదవిద్యను భారతీయులకు 
బలభేదములు గల విశ్వకర్మ భగవానుని దివ్యశక్తి న్వరూవములైనవి వివిద 
నామములు గల దేవుళ్ళయినవి ఇవన్నియు వేరువేరు ప్రత్యేక కక్షలేర్ణరచుకొని 
ఒకదానినొకటి ఢీకొని నశించక అద్భుతముగ ఆకర్షించు కొనుచున్నవి అమిత 
భేద బలశక్తులు కలిగి ప్రతి పాలపుంత యందలి నక్షత్రములన్నియు ఒక్కటి విడిగను 
సాంఘిక కట్టుభాటుననే ప్రవర్తించుచున్నవి ఇట్టి శక్తుల ఉనికిని బాగుగా 
గహించుట వలననే బద్దలు కాకుండా అత్యద్భుత బలిమిని అదిమి పాలించుచున్నది 
అందుక మద్య భాగపు అంచుల వద్ద అణుశక్తి కరిగి ఏర్పడు ఉదజని వాయువు 


నక wt Toi TREY TANTRA TR tN TR PRR? IRR 


దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 








68 


పరమాణువులు నృష్టి క్రమబద్దమగుచున్నది నాలుగు ఉదజని వాయువు 
సరమాణువులు ఏకమై హీలియమ్‌ అణువగుచున్నది దీనికి బహ్మోండమైన అగ్గిశక్తి 
అణుబాంబు శక్తి కలుగును ఈ అణువులు ఏర్పడు కాలము వేగములబట్టి ఆ 
వలయమును చేధించు లింగ రూప అణుమసోజ్వాలలుపుట్టుచున్నవ ఆ జ్వాలలు 
వచ్చు రెండవ వలయమందలి నల్లని బిలముల రూవమే వరాహము 
ఈరూవముని విష్ణువు నూర్యశక్తిని అదువున బెట్టి లోక నాటకమును 
నిల్జిసాగించుచున్నాడు దానిని శాశ్వతరీతిని ఆడించి వాలించుచున్నాడు ఇట్లు 
సూర్చుని మధ్య ఉన్న మహా అణుశక్తి యొక్క గొప్ట విలువలు కొంచెము కొంచెముగ 
కరగి కాలనియయమున ఘన జ్వాలలుగ బయటకు కక్కబడు చున్నవి ఇవ 
200 కోట్ల నంవళ్ళరములలో ఆ నూర్యుబింబము విస్తరించుకొని పోయి 
మండిపోవును నూర్యకుటుంబము నుండి అది అంతయు మవోజ్జ్వల 
జ్వాలారూపమగును 

నక్షత్రాలన్నింటికి ఇదే గతి పట్టుటను గ్రహించవచ్చును ప్రతి పాలవెల్లువ 
మవోజ్యోతి గల మేథభుమగును పాలవెల్లవలన్నీ మరల ఏకమై అవి 
అనంతాకాశమున కమ్మివేయును అనంతాకాశము విస్తరించును కాలరాత్రిలో 
లీనమగును దేవదేవుడైన విశ్వకర్మ పరమాత్మ యొక్క నిజస్వరూపము కాల రాత్రి 
మరల పకాశించును కాలరాత్తి, కల్బములు ఇట్లు చకభమణమున రూపొండ్‌ 
శాశ్వతముగ సాగును ఇది వేద విజ్ఞానము ఇది ఇష్టటీ శాస్త్ర విజ్ఞానమును అతి 
శయించి యుండుట గ్రాహ్మము వేదము వివరించిన బ్రహ్మాండపిండ భాగములు 
ఇష్టటి శాస్త్రజ్ఞులు గుర్తించిన సూర్యబింబ భాగములు గుణములు కొంచెము 
కూడ తేడాలేక చక్కగా సరిపోవు చున్నవి సూర్యుని మధ్య వలయములు అత్యధిక 
సాంద్రత గల అణుశక్తి ఖనులే రెండవ వృత్తభాగములు, సాంద్రత తగ్గిన శక్తితో 
మధ్య భాగమందలి మహాశక్తులను అదిమిపాలించు ఆయస్కాంత క్షేత్ర స్వరూప 
విషముశక్తులే మూడవ వలయభాగములు రెండవ వలయముల పకాశమే 
పసుపుపచ్చని బంగారు కాంతులే వీటిని ఆవరించు కొనియుండు నాల్గవ 
భాగముఅమిత తేజోరాశితో విరాజిల్లు కిరణశక్తులు జీవకోటి సృష్టికి కారణమగు 
బ్రహ్మనామ శక్తులే కనుక నూర్యుడు బ్రహ్మాండ పిండ భాగమే, డాని దివ్య 
సంతానమే అగుట స్పష్టము, యదార్థము సూర్యుడు మనకు ప్రపంచమున 
కాన్టించు పఏశ్వకర్మ స్వరూపము 

వేద విద్యయందు జ్యోతి శాస్త్ర మంకురించినది ఆ శాస్త్ర రీత్యా పలువిద 
శక్తులు ఆయా గ్రహములందు నక్షత్ర ములందు స్థిరపరచబడినవి ఆ శక్తులకు 
మూర్తులు కల్చించబడి వాటి శక్తులను మానవుడు పొందును అరికట్టగుు మంత్ర 








దేవుడు - మానవుడు బీశ్మయాచార్య విశ్వకర్మ 


69 


రూప మార్గము లేర్హడినవి బక్కొక్కమూర్తి యొక్క శక్తి ఒక్కొక్క శబ్దరూప శక్తి 
అయినది 

ఈ గహ కూటములు బెరడు సమయమునకు వాటిలో నిల్లిన బౌతిక 
శక్తి ఎంతయో యోచింతము బ్రహ్మాండ పిండ మందలి అనంత మహోశక్తిని 
కోటాను కోట్ల పాలవెల్లువలు పంచుకొన్నవి ఒక్కొక్క పాలవెల్లువ యందలి 
అగణితశక్తిని మరల అనంత కోట్ల సంఖ్యగల నక్షత్రములు విభజించుకొనినవి 
అట్టి నక్షత్రము నుండి మరల గ్రహములు భూదేవి పాలు పంచుకొనినవి అనగా 
బ్రహ్మండ పిండ శక్తి గ్రహములను, భూమిని చేరుసరికి అనంతానంత గుణములు 
క్షీతించి తగ్గిపోయినది అందుచే కొన్ని గ్రహలకు భూదేవికి తమనుండి చంద్రులను 
కనునంత వరకే శక్తి నిలబడినది చంద్రులందు ఇంక అట్టి శక్తి శూన్య మైనది 
ఏటి అన్నిటి లోను గల అణుశక్తి జ్వాలారూపములు వాయుదవ ఘన పదారములుగ 
ఉఫ్ఫము తగ్గుకొలది రూపాందినది అణుశక్తి యే (బ్రహ్మకృత్యమే) అనేక 
మూలకములకు తల్లియైనది మూలకములు అగ్ని (బ్రహ్మతత్వము) ప్రభావమున 
రసాయనికి మార్చు చెందనది అట్లు భూమి యందు ఏర్టడినదే రకరకముల 
ఆన్గుములు, ఉప్పులు, క్షారములు, రసములు, రుచులు, వాసనలు మొదలగు 
సర్వభౌతిక ద్రవృములు వీటిఅన్షింటికి మధించగా చిక్కిన సారరూపములే పుష్ట 
అండ కోశమున సృజింపబడు అండ బీజములు వంటి సకల జీవకణములు 
విత్తులు అణుశక్తి నుండియే విద్యుత్‌ అయస్కాంత శక్తులు, కాంతి లేజము, 
రేడియేషన్‌ మొదలుగ అద్భుత కిరణ, తరంగ శక్తులు ఉద్సవించినవి 
నక్షత్రములు సాపేక్ష () రూపగమన శక్తులను కిరణ శక్తులను బట్టి దూరము 
వేగముకాలము కొలతలు తల సూపినవి ఈ ముఖ్య శక్తులందలి ఆకర్షణ వికర్షణ 
శక్తిరూపములే దన, బుణనంజ్ఞలుగ స్తీ స్తే పురుష లింగ మ... మూరు 
చెందినవి కాలరాత్రియను విశ్వకర్మ నామక శక్తి ఇట్టి అద్భుత పరిణామము 
చెందుట మహోశ్చర్శ్యకరము, ఆలోచనలకు అందనిది ఇట్టి విశ్వవికాశమున విశ్వకర్మ 
భగవానుడు నిర్లుణుడు, సగుణుడును నిరాకారుడు, ఘనపటార్థ రూపిగను 
మారెను అట్టి మారురూపమున వాని దివ్యశక్తి ఆధారముననే జీవలోక 
నాటకమును అత్యంత రనవంతముగ కాలవుంతయు ఆ చిన్మయుడు 
నిర్విరామముగ నిరాటంకముగ గతిశక్తిని పూన్చి సాగించుచున్నాడు అందుచే 
అన్నారు పద్దలు 

ఖ్‌ చిన్మయం వ్యాపితం సర్వ త్రైలోక్యం సచరాచరం! 
అసిత్వం దర్శితం వ్యాప్తం తసై స్తైశ్రీగురవేనమః 81! అని 








దేవుడు - మానవుడు చిన్స్మయాచార్య విశ్వకర్మ 


70 








థూమి :- 

విశ్వ కర్మ భగవానుని నిరాకార దివ్యశక్తి చిట్టచివరకు ఘనరూప 
భూమాతగా వెలసినది మన భూమి సూర్వకుటుంబములో అతి ముఖ్యమైన 
గహరాజము ఆ భూమాతయే నరుని కని, పెంచి వానిని దివ్య పురుషుని 
వద్దగల శక్తిని ప్రకాశించు దివ్యమాత నరుని మాతలకు మాత, సర్వజీవ ఉత్పత్తి 
స్ట వోషణలకు మూలకందము ఆమెలోకమునకు ప్రభువగు దేవదేవుని మనాద్భుత 
వంశజ్యోతుల యొక్క ఆదర్శ జీవిత విధానములను గ్రహించి ప్రకటించి 
వంశోన్నతిని ఇనుమడింవజేయు వజ్ర నంకల్పము గల సునంతానవతి 
తండ్రియగు భగవంతుని మహాద్భుత జీవిత చర్యలను తపించి తెలుసుకొని 
ఆయన ను ప్రేమించి పూజించ నేర్చిన అసమాన ప్రతిభావంతుడే ఆమె పుత్రలేక 
పుతికారూపి నరుడు ఇదియే భూమాత నిరుపమాన అత్మ అద్భుత జీవిత ప్రభ 
ఆమె స్త్రీగా మాతగా నిజ వంశగౌరవమును సాధించి నిల్ద్బ ప్రోత్లహించగల పరమ 
పావని, దన్యజీవ 

ఇట్టి మన భూమాత ఒక మేఘరూప అగ్షి జ్యోతిగ మళ్ళరూపము గల 
చాపవలె సూర్యదేవుని నుండి ప్రప్రథమున వెలువడిన మహాదివ్య జ్యోతులలో 
ఒకటి అని గ్రహించితిమి శంఖు, చక్ర రూపగ మనములు కలిగి ప్రత్యేక కక్షలో 
తనను కనిన మాతా పిత్య స్వరూపుడగు సూర్యునకు నిటారుగ నిల్చి సవ్మమగు 
రీతిని ప్రదక్షిణలు చేయుచు గోకరూపియైనది ఉష్టత తగ్గి చల్లబడి ద్రవరూపమున 
మహోజ్వల కాంతితో పాలసముద్రమువలె ప్రకాశించినది హరాత్‌గా దాని థివ్య 
దైవశక్తి స్వరూపుడై వక్ర మార్గము విడనాడినట్టి రాక్షస స్వరూపియగు ఒక 
మహాశక్తి వంతము అసాధారణమగు ఒక ఉల్బ మందారవర్ణ శోభితమై 
వెలుగుటచేరాక్షస కిరణ శక్తులు పోరాటమే న్యష్టి నిల్చి సాగుటకు మిక్కుటముగా 
తోడ్డడుట సత్యమే ఆ పడిన ఉల్క మందార వర్ణశోబితమై వెలుగుచే దానికి వేదము 
మందరగిరియని సార్థక నామమిచ్చినది ఉల్క తోకయే వానుకియను 
కవ్వపుత్రాడు అయినది ఆ ఉల్మాఘాతము వలన నూర్మునకు నిటారుగ వున్న 
భూమి అక్షము సూర్చునకు ఏట వాలుగ నెట్టబడినది ఇట్టి అక్షబలిమి భూమి, 
ఉల్క కలిసి భూకక్షను తేలియాడి సంచరించ దొడగినవి 











దేవుడు - మానవుడు బిశ్మయాచార్య విశ్ఞకర్ష 





లాం లా లలా ద 


విశ్వకర్మ కుమారుడైన వష్టువు భూకక్షరూప కూర్మావతారము ఎత్తి వాటిని 
రెంటిని ఎత్తి నశించకుండా తేల్చినాడు ఉల్మాపతన కారణమున ఒక మహోగ 
అగ్నిజ్వాల హాలాహల రూపమున భూమి క్షీరసముద్రతలము నుండి జబ్బెత్తున పైకి 
లేచి బయటకు తన్నినది దానిని విశ్వకర్మ సద్వోజాతముఖ సంభవుడు అయిన 
ప్రపంచదేహి శివుడు మ్రింగి కంరమున దాల్చి గరళ కంరుడైనాడు భక్తవ 
శంకరుడైనాడు శంకరుడు అనగా (పాసమును పోగొట్టువాడని) అర్జ్హము 
భూమిపైన గల జీవులను కాలకూట విషము బారిన పడకుండు కాపడిన శివుడు 
వారికి మహాదేవుడైనాడు అ ఉల్కయొక్క మహాగ్ని భూమిపై పడి చిలుకుట 
వలన భూసారము ద్రవ వాయు రూపమున పైకి తన్ని లేచినది అదే నీటి 
యానింగల తెల్లని మహామేఘము అనుఐరావతము ఆ ఐరావతము విశ్వకర్మ 
కుమారుడైన (తత్సురుషము భోధ్యవుడు అంతరిక్ష స్వరూపుడు వర్నాదిపతియైన 
ఇంద్రునికి వాహనము భూమి చల్లబడ్డ తరువాత పైకి ఎగసినదే భూమి పెల్లయగు 
చంద్రుడు ఈ చంద్రుడు జీవులను పోషించు మగవాడు అయినాడు పీనికిని 
వంశాను గతమగు శంఖు, చక గమనములు పట్టినవి ఇంద్రుడు తనచుట్టూ 
తాను తిరుగు చూ భూమాతకు ప్రదక్షిణలు చేయదొడగినాడు పిమ్మట భూమిపై 
జీవకోటి పుట్టి పెరుగుటకు కావలసినవి అన్లోదకములు సకల సిరిసంపదములు 
అష్థవశ్వర్యములు కలిగినఏ 
అనగా శ్రీమహాలక్ష్మి పాలనముద్రమును చిలుకుట వలన దాని నుండి 
వెలువడినది అమెలోక పాలక శక్తియగు శ్రీ మహావిమ్షవునకు దర్మపత్నిగా 
రూపొందినది ఈమెయే విమమాయాశక్తి రూపమే జీవులకు అష్ట ఐశ్వర్యముల 
నొసగి పోషించు తల్లియైనది ఈజీవులు నిలుచుటకు ఆదారమైన భూమి, 
సంపదలనిచ్చి పోషించు లక్షియు మహా విష్ణువు యొక్క పత్నులు విశ్వకర్మ 
వామదేవ ముఖోద్యూతుడైన శ్రీ మహావిష్ణువు యొక్క పరాశక్తి స్వరూపములే 

భూమి బాగుగ చల్లబడి ఘన ద్రవ వాయు పదార్ద సమ్మిశితమైనది భూమి 
అక్షము సూర్యునకు 231/2 డిగ్రీలు ఏటవాలుగా మారుటచే సూర్మకాంతి భూమిపై 
వివిథ రకములుగ ప్రసరించినది అందుచే పృడ్విపై వేరువేరు శితోష్టస్టితులు 
టెర్లడినది 









శారా నానా న న 
అల తకు. నా గ సాలా. దులా లదు దాయ. పు. దాగా లలా కాపలా! 


దేవుడు - నూనవుడు చబిశ్మయా చార్య విశ్వకర్మ 








72 

అనగా అయనములు, బుతువులు కల్పించబడినవి _ వర్షములకు 
జీవకోటి సృష్టికి అనువగు వాతావరణము పెంపొందినది భూమి దృవములందు 
నీరు తోడుకొని సుమారు 500 అడుగుల ఎత్తు ఎదిగి గడ్డకట్టినది భూమి నీరు 
వేరు వడినవి పాల సముద్ర మదనము వలనపంచభూతాతక భూసార నవనీత 
గుళికలుగ నిద్రావస్థను మునిగియుండు రకరకముల ఓషదములు విత్తులు 
జీవకణములు ఈ కాలపు కోళ్ళ కడపులో ఉత్పత్తియగు గ్రుడ్లవలె వరిపొట్టను 
అంకురించు ధాన్మ్యమువలె ఏర్పడినవి భూపుత్రుడగు చంద్రుడు చల్లబడి పూర్తిగా 








ఘనీభవించి సూర్యకాంతిని ప్రతి బింబించుచు చల్లని కాంతులు వెదజిల్లినాడు 
ఆ కాంతి ఓషధుల పోషణకు జీవకోటి రక్షణకు కారణమైనది జీవులకు దివ్య 
ఆరోగ్య భాగ్యములు కల్పించు ఓషదులు దివ్యశక్తి రూపమే దన్వంతిరి అను వైద్యుడుగ 
నారాయణుడు వెలసినాడు మేఘము నుండి పుట్టిన స్వళ్ళమగు నీరు విడివడి 
భూమిపై గల జీవకోటికి అమ్మతమైవాటి తృష్ణ తీర్షినది క్షీరసాగర మదనమను ఈ 
పురాణగాధ బూమి సకల చరాచర జంతుకోటికి దివ్వమాతగ ఎట్లు పరిణామ 
నిద్దిని గాంచినది తెలువు చున్నది ఇందు దుట్ణశిక్షణ, 
శిష్టరక్షణలుదర్శోపదేశములు కల్బమురసవంతముగ నిల్చి సాగుటకై దేవదేవుడైన 
విశ్వకర్మ భగవానుని నిర్ణయములుగ స్పష్టమగును మరియు ఈ గాధ నరులందు 
భక్తి భావమును నాటు చున్నది 

హిందువులు పూజా విధానములో మొదటి జ్యోతిని ప్రజిక్లీలింప చేస్తారు 
ఎందుకు? కాలరాత్రి నుండి పంజ్యోతి పుట్టినది ఇది కల్చారంభాన్ని గుర్తు 
చేసుకొనుట “ఉం” కారమును ఉచ్చరిస్తాము న్యష్టిలో మొదటనాదమే 
ఉద్దఇంచినది దీనినే మనము మనసుతో గంటానాదాన్నిలింటూ తి శబ్దముతో 
అందరి లోను భక్తి భావమును గర్హుచేస్తున్నాము కోబ్బరికాయ కొడుతున్నామంటే 
అందుగల నారాయణలని నీటి రూపమున దర్శించి ఆనీటిని సేవించి మన 
తప్పులను కడిగేసు కొంటున్నట్లు భాలించి పునీతుల మగుచున్నాము భూమి 
మొదలు హైడ్రోజన్‌ మేఘల వరుకు సమస్త నక్షత్రాలు, పాలపుంతలుగూడ తమ 
చుట్టూ తాము తిరుగుతూనే తమ మాత్య శక్తుల చుట్టూ తిరున్నాయి ఈధర్మము 
అవినెరలేర్ణకపోతే అవి ఎక్కడ ఉంటాయి, మనం ఎక్కడ వుంటాము? 
ఆలోచించచండి దీనిని గుర్తు చేసి కొనుటకే మనకు ప్రదక్షిణలు చేస్తున్నాము 








దేవుడు - మానవుడు బిశ్మయాచార్య విశ్వకర 


/3 








మానవులు దేవుని చుట్టు ప్రదక్షిణలు చేసికొనుట ప్రపంచ సృష్టి 
విశేషములను జ్ఞప్తికి తెచ్చుకొను ప్రయత్నమే లోక వంశమూలపురుషుడగు 
విశ్వకర్మ భగవానుని వివిధ నామరూవగుణ విశేషములను స్మరించుట 
పూజించుట భక్తి జ్ఞానములు ప్రవర్ణమాన మగుటకే యగును అట్టి జ్ఞాన 
జీవులు తమను కన్నవారికి పెంచిన వారికి తమ గురువులకుప్రభువులకు (a 
ఈకాలములో ప్రజలే ప్రభులు తమ్ము గాచి రక్షించు దేవతలకు వారివారి 
బౌతిక శరీరములకు లేక వారి శవములకు కూడ భక్తితో ప్రదక్షిణలు చేయుట 
పరిపాటియైనది వారి నెల్లరును నిండు మనసున గౌరవించి పూజంచుటకే 
వేద విద్య ఇట్లు వికసించినది ఇది ప్రపంచ స్యష్టి విధానమును ప్రకృతి శక్తుల 
విశేషములను మరల మరల నరునికి జ్ఞప్తికి తెచ్చును సాంఘికీ న్యాయ 
ధర్మములను నిస్థార్థమున పాటింపవానియందు ఉత్సాహము రేకేత్తించును 
అందువలన ఆత్మజ్ఞానము ఇనుమడించుట సత్యము ఆత్మజ్ఞానము వలన 
పరమాత్మజ్ఞానము సిద్ధించును పరమాత్మ జ్ఞానము వలన ముక్తియును 
కలుగును సర్వ నక్షత్రరాసుల నుండి నూర్మాదిగ్రహములనుండి వివిధ శక్తులు 
గల తేజోరూప కిరణములు భూమిపై ప్రసరించును వాటి ప్రభావం వలన 
క్షీరసాగర మధనం వలనను భూమిపై ఏర్టడిన ఇట్టి వాతావరణ శోభలో 
చూపుటద్దములపోలు ఘన పధార్దరూపి విత్తులయందు ద్రవ, ఘన పథార్ద 
రూప జీవకణములందు జీవాత్మ లేక జీవ శక్తియను విశ్వకర్మ పరమాత్మయొక్క 
ఘనాంశముల సొరరూపములుగా తెలిసిన పంచ జ్ఞానేంద్రియ ప్రకాశోన్నతులు 
ద్యోతకమైనవి చిచ్చక్తి ప్రవర్తనలుగా నరునియందు మనోబుట్ధి చిత్త 
అహరకిరీములు అత్యుత్తమ స్థిత్తకి పరిణామము చెందినవి వాటి సమిష్టి 
జ్ఞానము ప్రపంచ సృష్టిలయములను విమర్శించి గుర్తించగలఅద్వితీయ 
శక్తిసంపన్నము అట్లే అది మాయామోహ జనకమై జీవికి శరీరమై తాను 
అనిపించును శరీరసుఖమే తనజీవిత ధ్యేయమని పిలుచును అట్లు జీవిని 
ప్రపంచమున వీడనీయక అందు బంథధించును భయబ్రాంతుని చేయును 
కానీ అదే చిళ్ళక్తి మానవునకు దివ్యజ్ఞాన ప్రసూనమై నిర్ణయుని చేయును 
ఇది గుర్తించుట సత్యమగు జ్ఞానము 





దేవుడు - మానవుడు చిశ్మయాచార్య విశ్వకర్మ 





74 








బూమిపై ఓషదులు వ్యద్ధిచెందినవి అన్లోదములు సర్వజీవులకు సమృద్దిగా 
ఏర్పడినవి థంనవ థార్జరూవ శరీరములు కూడా ఆదిశక్తి, అంచల 
జడఅంశములగుట సత్యం అట్టి శరరముగల జీవికి జీవులు పుట్టి వాటియందు 
మాటలు వృద్ది చెంది పంచ చలన శక్తులు ఏర్పడినవి చలనశక్తి రూప సృష్టి స్గతి 
లయ తిరోదాన అనుగ్రహవలయము ఆవిశ్వకర్మ కరుణాకటాక్ష వీక్షనమువలన 
జీవకోటి కల్చాంతము నిల్చి సాగుచున్నది ఆ మహాకార్షము అంతయు ఆదిశక్తియను 
విశ్వకర్మ పరమాత్మ యందలి చిఛ్చక్తియొక్క శంఖు, చక్రగమన శక్తుల మవాగుణమే 
అది ఎట్టు సంబవించనిది దాని కారణము ఊహాతీతము మహాశ్చర్మకరము 
ప్రపంచమందలి సర్వరూపములు అనురూపములు ఆవరణలు సర్వప్రవర్తనలు ఆ 
మహాదేవుని రూపప్రకాశమే సృష్టి యందలి వివిద ద్రవృరూప శక్తులే జీవిగుణరూప 
ప్రవర్తనలకు కారణము 1 ఏదోబక ద్రవ్యలోపమువలననే జీవి అజ్ఞాని కుంటి, 
గ్రుడ్డి, చెవిటి, మూగ, అంగవికలుడు అగుటకు సత్సమగు కారణము 1 ప్రపంచమే 
ఆ దేవుని దేహనుందు ఏర్పడి సాగు దివ్యమగు టివి ప్రదర్శన అందు 
దర్హ్శకత్వమువహించువాడు సకల పాత్రలు నిర్వహించువాడు దేవదేవుడును 
విశ్వకర్మీ ఒక్కడే అగుట అత్యాశ్చర్యకరము ఇట్లు సర్వప్రపంచమందలి ద్రవ్యరాశులు 
ఒకవంకపెరుగుచూ మరోకవంక పలచబడుచుండుథ సహజము 
జీరాసులను 84 లక్షలవరకు ఆకాలమున వేదము లెక్కించినది 
అందు మానవుడు దశేంద్రయ మహాబలమిని భగవంతుని సంతానములో 
ఇత్తమజీవి వాళ్సాటవము బుద్ధివైభవము కలిగిన ప్రజ్ఞాననిథి, కనుకనే వాడు సృష్టి 
పరిణామయున దేవదేవుని మవాద్భుత కార్చముగా ఎట్టి సంశయము లేక స్థెరబుద్దిని 
నిర్దారణ చేయ సమర్దుడైనాడు 1 స్వేయవంశ మూలపురుషడగు దేవదేవుడైన 
విశ్వకర్మ భగవానుని భక్తి ప్రవత్తులతో తరించి, పూజించి, గౌరవించి వంశోద్దారణ 
కంకణ దారియైనాడు ఆపరమ పురుషుని గూర్చి బుగ్‌యజుర్వేదములందు ఇట్లు 


చెప్పబడినది 





దేవుడు - మానవుడు చిశ్మంయాచార్య విశ్వకర్ష 





శ్లో॥ విశ్వకర్మ విమనా ఆద్విహాయా దాతా విదాతా పరమోత సంద్భక్‌ 
తేషా మిష్టాని సమిషా మదన్తి యత్ర సప్తబుషీస్సర ఏకమాహు 


(బుమ10సూ 81 మంత్రం 2 


బావము :- 


మరీచ్యాది(సప్తబుషులు సప్తఇంబ్రియములు లేక సప్త కిరణములు 
ఏవిశ్వకర్మతత్వమునందు కలిగి మరల అదే లీనమగుచున్నారో ఆ విశ్వకర్మ 
త్య సంకల్ణాదులతో గూడిన మనస్సు కలవాడను, జగములను హరించు 
ంహర్తయు, ఉత్తాదకుడును, పోషకుడును, ఇంకను సర్వశ్రేష్టుడును, 
సర్వజ్ఞుడును అయి ప్రకాశించునో అట్టి విశ్వకర్మ ఆ సప్తబుషుల కోరికలను 


en 


ర్‌ 


స్వేచ్చగాతీరైను అందుచేత ఆ బుషులు నంతసించినారు 


"ఐశ్వకర్మాదిశాంపతిసన పశూన్‌పాతున్థోన్మాన్‌ పాతు తస్మై నమ ” 
భావము ఏ విశ్వకర్మ పరమాత్మ దశదిశలు అధిసతియై సమస్తజీవులను 
సృష్టించి వాటి వాటి కర్తఫలములను అనుబవింపచేయుచున్నాడో 
ఆదేవదేవునికి నమస్కారము 


స్వీయవంశమూలపురుషుడగు విశ్వకర్మ భగవానుని భక్తి ప్రవత్తుల 
తలంచి పూజించి, గౌరవించినవారికి విశేష ప్రయోజనములు సమకూరును 










ప వంంయాంయాడాయాాాం. ల క. 
ప్రపంచమందలి సకలవిదములగు ద్రవ్యరాశులయొక్క సృష్టి స్థితి లయ 


తిరోదాన అనుగ్రహ ప్రవర్తనలతో శోబిల్లు సంపూర్ణ కాల ప్రవాహానికి కల్చిమని 





పేరు స్థితి శక్తిని నిల్చు కాలరాత్రివలె గతిశక్తిని పరమాత్మ ప్రవర్తించు కల్బము 


గూడా 432 కోట్ల సంత్సరములు నిరాఘాటముగా నిల్చి నాగుట 
సత్మశాస్త్రదర్శము కల్బకాలమందు మాత్రమే పరమాత్మయొక్క విరాటస్వరూపము 
మనకు ప్రత్యక్షము కాలరాత్రి సకలము అగోచరము, అచింత్యము ఈ విరాట్‌ 


స్వరూపమందలి పంచతావరణలు 


క PTI a 
నన నక న. 


దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్త 


reel eT 


1 హైడ్రోజన్‌ మేఘావరణము - ఇదిమనుబ్రహ్మస్థానము శివస్వరూపము ఈ 
వుథుమునే కాలమవేవుమని చెప్పవచ్చును ఇది పాలవెల్లుల వుట్టుకకు 
కారణభూతము ఇది రుద్ర న్వరూవము ఇందుండి శిన అనెడి ఆదిశక్తి 
ఉత్పన్షమైనది 
2 పాలవెల్లువావరణము - ఇది మయ బ్రహ్మ స్థానమైన 'విష్ణు' స్వరూపము 
ఇందుండి పరాశక్తి అనబడు మాయాశక్తి జనించినది 
౩ నక్షత్రావరణము - ఇందు ద్వాదశరాశులుండును త్వష్ట బ్రహ్మ స్థానము అదే 
"బ్రహ్మ" స్వరూపము అందుండి ఇచ్చాశక్తి అనబడు అణుశక్తి ఉధ్ధవించినది ఈ 
శక్తినుండియే ఆకర్షణ, వికర్షణ శక్తులు ఉత్పన్నమై జీవుల పుట్టుకకు కారణమైనది 
అందుచేతనే బ్రహ్మదేవునికి సృష్టికర్త త్వష్ట ప్రజాపతి అని పేరు కలిగినది 
4 శిల్చి బ్రహ్మస్తానమనబడు అంతరిక్షము - ఇది ఇంద్రుని స్వరూపము ఇంద్రుడి 
క్రియాశక్తి అనబడు విద్యుచ్చక్తి కలుగుతుంది అదే ఉరుములు మెరుపులుగా 
ప్రత్యక్షము ఇతడు స్వర్గాధిపతి ఇతడు మేఘములందలి అసురశక్తిని వ్యత్రాసురుని 
చేదించి వర్షాన్ని కురిపిస్తున్నాడు నీరే జీవులకు జీవనాధారము కనుక అట్టి 
నీటిని ప్రసాదించిన దేవేంద్రుని దేవతలకు రాజుగా బుష్మాది దేవ గణములు 
గౌరవించినవి అంతరిక్షమే మోక్షజీవుల నివాసము 
5 విశ్వయజ్ఞ బ్రవ్మాన్ధానము - ఇందు ” నూర్యుని "రరావము 
కాంచనగునుఇందుండి జ్ఞానశక్తి అనబడు తేజము ప్రనరించుచున్నది ఈ 
శక్తియే ఉష్ణశక్తి సమస్త సృష్టి స్థితిలయములను కారణభూతమగుచున్నది 

నూర్యభగవానుడు నర్వదేవతామయుడై శంఖ చక్ర పాశములను 
భరించినవాడును చీకట్టనడంచువాడును కర్శసాక్షియయి శ 
సంబోధముద్రతోగూడి నిద్రలో మునిగిన విశ్వమును మేల్కొలుపుచూ ఆ విరాట్‌ 
ఐశ్వకర్మయందు విశ్వజ్ఞ బ్రహ్మ రూపముగా ఉదయించి నృష్టికే ప్రభుడై 
భతుర్యుగములలోను ప్రకాశించుచుండును 

" విశ్వకర్మ స్థానము" 

వంచావరణముల కవ్వల వరబ్రవ్మోా వరణముండును అందు 
ఐశ్వకర్మన్థానముండును ఆ ఆది పురుషునియందే ఈ సర్వలోకములు , బ్రహ్మోది 
సర్వదేవ్సలు పుట్టుచుందురు అవ్యయుడగు ఆ ఏకైకమూర్తినే విశ్వకర్మయని 
వేదవేత్తలు చెప్పదురు 











దేవుడు - మానవుడు బిన్మయాచార్య విశ్వకర్మ 


1] 


_నీశ్చకర తత్చన్నీ రూపము | 


మనకంటికి కన్చింయ నట్టియు కన్పించ త. = అగుభౌతిక 
పపంచరూపము, మేషాది పండైండు రాసులతో కూడిన ట్టివి దీని వ్యాప్తి అదంత 
ఆనంత బ్రహ్మ స్వరూపము పరమాత్మ లేక భగవంతుడు లేక పరబ్రహ్మయను 
విరాట్‌ విశ్వకర్మ స్వరూపము కాలరాత్రి మహాగర్భమున పుట్టి వ్యాప్తి చెందినది 
ఈ భౌతిక ప్రపంచము టిని పరిమణము కాలరాత్రియను విశ్వకర్మ ఆవరణలో 
నాల్గవ భాగము మాత్రమే అని వేదనిర్ధారణ ఈ భౌతిక ప్రపంచ భాగమును 
ఆక్రమించు కొనియున్న మూడవ అల్బవ్యత్త భాగము అనంతాకాశము దీనిని 
చుట్టి యున్న వ్యత్త భాగము దేవదేవుని నిజశక్తి ప్రకాశరూపమే, కాలరాత్రి 
స్వరూపమే దీని ఆవరణకు అంతములేదు ఈ స్థానమే జీవులకు మోక్ష స్థానము 
లేక పరమాత్మ యొక్క పరందామము లేక సచ్చిదానందము లేక స్వర్గము 1 
ఇదే సత్య్మమగు ఒకే ఒక విశ్వకర్మ పరమాత్మ నిజరూపము! దీనికే “తక్‌ సత్‌” 
అని అంటారు ఇది “ఓం తత్‌ సత్‌” అను మంత్ర శబ్దము నకు అధిష్టాన దేవతా 
రూపము “తత్‌ సత్‌" అను కాలరాత్రి స్వరూపము “ఓం” అను కల్బ రూపమే చేరి 
“ఓం తత్‌ సత్‌” అను విరాట్‌ స్వరూపమునకు మంత్ర శబ్ద రూపమైనది 

కాలరాత్రి రూపమున పరమేశ్వరుడు యోగనిద్రలో విశాంతిగైకొనును 
అట్లే కల్బమను పగటి కాలమందు అతడు పని చేయును ఇట్టి కాలరాత్రి 
కల్పము చేరి ఆయనకు ఒక దివ్యమగు దిన కాలమగును అట్టి ఒక దినకాలము 
864 కోట్ల సంవత్సరములే ఇట్టి దినములు ఆ దేవదేవునికి ఇష్టటికి ఎన్ని జరిగి 
పోయినవో ఇక ఎన్ని జరగనున్నవో అను పశ్చలకు తావేలేదు. దేవదేవుని ఈ 
కాలములు ఒకప్పడు ఉండునది ఒకప్పడు లేనివి కావు ఆ మహాశక్తికి 
పుట్టుక పెరుగుదల నాశనమనునవి లేవు వాని కాలరూపములు చకగమనమున 
బకేరీతిని శాశ్వతముగ ఎట్టి ఆటంకము లేక సాగును ఆది బక అత్యద్భుత 
శాశ్వతకాల స్వరూపము సర్వగుణములు రూపములు కల్చించగల అద్వితీయ 
ఘన ప్రజ్ఞా నమునకు సత్య శబ్బమునకు అర్హ్హమగు ఒకే బక మహాశక్తి రూపము 
కబల్బకాలమందలి భౌతిక ప్రపంచము అందలి సమస్త వస్తు సముదాయము 
మాయా పదారములే మహేంద్రబాల విద్యాప్రదర్శనాకారములే ఏలనను వాటికి 
పుట్టుక పెరుగుదల నాశము ఆవరణములున్నవి అందుచేత అవి అశాశ్వతములు 











దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


18 


కోటాను కోట్ల సంవళ్లరములు అందునక్షత్రాదులు బంగారము మొదలగు 
మనిజములు కొన్ని నిల్చిమనుటచే ప్రపంచమే శాశ్వతమని భ్రాంతిని కల్లించుచు 
జీవులను మోసపుచ్చును ప్రతినరుడు తన జీఏితముశాశ్వతమనే బ్రాంతియందుండి 
జీవయాత గడుపుచుండును ఇదంతయు మాయా ప్రభావమే ఆకాశమందలి 
నీలిమేఘము వలె ఆదిశక్తి అనేక చిత్ర విచిత్ర పంచమ దృశ్యములను దాల్హును 
చిట్టచిట్టవరను అందు మానవ వేషమున తానే ప్రత్యక్షమగును ఆ శక్తి యొక్క 
సమిష్టి రూపము విశ్వమైన, వ్యష్టిరూపము మానవుడు మొదటిది అనంతమగు 
విరాట్‌ విశ్వకర్మ మనోస్టూల శరీరము అదే విశ్వరూపము రెండవది అతి సూక్ష్మము 
విశ్వము యొక్క ఒక అణుఅంశ కంటె చిన్నది దీనికే శివుడని పేరు శివ అనగా 
ఆదిశక్తి అని అర్థము 

కాలరాత్రి కాలమునకు నమానముగ కలకాలము 432 కోట్ల 
నంవత్సరములు నిరాటంకముగ ధర్మమున స్థిరముగ నిల్చి సాగించుటే 
శాస్త్రయుక్తమగు దైవకార్యము ఇట్లు నిజేళ్ళమ జరిగించు విశ్వకర్మ పరమాత్మ 
అద్భుత శక్తికే వాసుదేవుడని వేదము పెరిగినది ఇది విష్ణువునకు మరియొక 
పేరు సర్వం విష్ణుమయం అనుటకుఇదే కారణము ఈ దైవ కార్యము కి సిద్ధించుటకు 
వెర్దడినవే దశావతారములు, విష్ణుదేవుడు అవతారము లెత్తుటలో ముఖ్యముగా 
క్షేత్ర క్షేత్రజ్ఞ పాలకుడు శిష్టరక్షణ దుష్ట శిక్షణలతో కూడిన దర్శ సంస్కరణ శక్తులుగ 
తోడ్డడ వలసినవాడు మానవ శ్రేష్టుడే దేవ దేవుడైన విశ్వకర్మను గుర్తించి 
దైవకార్యమును లోక కళ్ళాణ సుఖ శాంతులను దిగ్విజయముగ నిర్వహించి 
చూచుటే మానవుని కర్తవ్యము, ఛర్షము అని వేరుగ నొక్కి చెప్టనక్కరలేదు అత్యంత 
దయార్ల ర్ధ హృదయముతో సుసంఘీభావమున నిస్త్వార్ధబుద్ధిని పరోపకార చింతనను 
భూతదయను కలిగి సంఘ నిజ ధర్మములను పూని ఆచరించి నిలబెట్టుయే 
వాని సుదర్శము, ప్రపంచ సుఖశాంతులను పవిత్రతను నిలబెట్టి కాపాడుటయే 
మానవుని జీవిత సత్సధ్యేయము 

ఒక జీవి అనంత జన్మలు ఎత్తుచున్నది కోటాను కోట్ల ఇతర జీవులెందరికో 
వావివరుసలు లేక భాడ్మగనో భర్తగనో తల్లిగనో లేక తండ్రిగనో లేదా తనయుడు 
గానో శత్రువులేక మిత్రుడుగనో ఇంకను అనంత రూపముల అదింత్యమగు 
అలౌకికమగు 
బాందవ్యములను విచిత్రముగ అనుభవించుచున్నది అడే జీవిమరల జన్మ యెత్తి 
మరొక “జీవికి వావివరసలు మారి చెప్పనలవిగాని చిత్ర విచిత్ర నసంఘబంద 
రూపముల, తాపత్రయముల అక్కుకొను చున్నది జన్మలు "తప్పించుకొన 
అలవికానివి పూర్వ ఈ జన్మలు గుర్తించగల జ్ఞానికి ఈ జన్మ బాంధ్యవ్యదలు అత్యంత 








దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


19 


నకులుడు రాన గాయ నాడ నానమాడాననాపనా డా డాడాతానాాడడాసా నాననా మాసాన తననసజుామడాజతా లా 
హేయములే, ఈ నరక బాధలు తప్పించుకొనుటకై వ్యక్తి పతి జన్మను, 
సంఘనీతిని జీవిఇతము గడుపుటకు వేదము ఆశ్రమ దర్మమలను దర్శములను 
నెలకోల్సినది వాటిని అనుసరించుచు ఆ జనకా జన్మ తన్నుదా ఉద్దరించు 
కొనుచు జీవి పవిత్రతను త్రికరణ శుద్దిగ వ్యద్ధిచేసికొనుటకు ప్రయత్నించ వలెను 
జన్మ ఎత్తిన పతి జ్ఞాన జీవికి పిత్యమాత్య భక్తి ఏకాగ్ర చిత్తతతో నిస్థ్వార్థ బుద్ధితో 
సాధించుట 'జన్మతరించుటకు జక ప్రబల కారణమని వేదము చెప్పుచున్నది 

పురాణములు ఘోషించు చున్నవి కాల చక్రమున బక సారి అజ్ఞానము 
ప్రబలును అందువలన ప్రజలందు ధర్మము నిద్రావస్థకు లోనగును అట్టి 
అజ్ఞానాంధకారమును తొలగించునే 

అవతార వురుమునిగ పరమాత్మను స్తుతించు డీత యందలి 
శ్లోకములనుమరియు, మానవుని జీవిత పరమ ధర్మమను గూర్చిన శ్లోకమును 
చూడుడు 

శ్లో యానిశా సర్వభూతానాం తస్యాంజాగర్తి సంయమో;। 

యస్యాం జాగ్రతి భూతాని సానిశాపశ్యతో మునేః 

కవింపురాణ మను శాసితారం అగోరణీయాం సమను స్మరేద్యః 

సర్వస్యదాతారమ చింత్య రూపం ఆదిత్య వర్ణంతమసః పరస్తాత్‌ 1 గీ1 8-9 

అవ్యక్తాత్‌ వ్యక్తయః సర్వాః ప్రబవన్య హరాగమే, 





రాత్ర్యాగమే ప్రలీయంతే తతైవావ్యక్త స సంజ్ఞ కే గీ 8-18 
అవిబక్తంచ బూతేషు విబర్త మివచ స్టితం 
బూత బర్భచ తత్‌ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ, గీ 13-16 


పరాళ్ళ్చరుడు ప్రజ్ఞాన పురుషుడు నర్వలోక శాసన కర్త అణువు కంటె 
నూక్షాణురపి సర్వరక్షకుడు అచింత్యాకారుడు ఆదిత్స తేజడు మాయను 
తొలగించ గలవాడు ప్రాద్దుపోడవగనే 
కానరాని మహా స్వరూపమునుండి వాడు సర్వ పపంచ రూపియై తోచును 
రాత్రి వచ్చుటతోడనే కన్సడు సర్వ ప్రపంచమును ప్రళయ రూపమున తనలో 
లయ మొనర్శ్చ కొనును 

యోగస్థ ః కురుకర్మాణి సంగం త్యక్త్వా దనం జయ; 

సిద్ద సిద్దో: సమౌ బూత్వా సమత్వం యోగజిచ్యతే, గీః:2-48 

ఎట్టి శరీ బంధములకు లోనగాక లాజాలాభములకం 
జయాపజయములకు చిత్తమును చెదరనీకు నీ కర్తవ్యములను విధులను 
నిష్టను మానస ఏకాగ్రతను పూని శాంతి గలిగి నిర్వర్తించుము సర్వ సంపదలు 
నీ సొత్తే యగును ఇదే నీ జీవిత పరమధర్మము 











దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


80 


జ as, fo 9 వ్‌ 
బూమి ఫై బధ్రల సృష్టి స్థితి లయలిములు 








ఇక ప్రత్యక్షముగ మన కంటియెదుట భూమిఫైవిశ్వకర్మ భగవానుడు 
సృష్టి స్థితి లయ వలయమును కల్పించు సూక్షమగు కార్యసాదక పద్ధతులను 
గమనింతము ఇవిఅత్యద్భుతములు ఏకత్వము నుండి అనేక త్వమును 
రూపొందించు 1 అకర్షణ లేక గవిష్ణు లేక ముకుళింపు (41010801 ౦4౦౪01 2 
2 వికర్షణ లేక వికసనము లేక ప్రpdIRepulston ot Expensron ఎఅను రెండు 
మహాశక్తుల సమ్మేళనలతో కూడినవి వీటిని పోషించునవే విశ్వకర్మ పరమాత్మ 
యొక్క చిచ్చక్తి ప్రేరణలు (1౧611౧18 01 1090121003 ఎ ఈ ఆకర్షణ వికర్షణ శక్తులు 
విద్యుదయస్కాంత శక్తులలో ధన బుణ సంజ్ఞలతో నాప్పారును అణుశక్తికి కూడ 
న్యూక్లియస్‌ ఎలక్ష్రాన్‌లు అనబడు రెండు శక్తి భేదములున్నవి ప్రపంచ మందలి 
సర్వ పదార్దములు అణుశక్తి నుండి ఉద్దవించినదే అట్లు ప్రపంచమే ద్వంద్వ 
బలభేద రూప శక్తుల సంపుటిగా నున్నది ఇట్టి ద్వంద్వ బల భేదములు ఆ 
అనిర్వచనీయ పరమేశ్వర శక్తికి సహజములే అవి High and low potential Enegyer 

ఇంత వరకుమనము తెలిసికొనిన బ్రహ్మాండ సిండము నక్షత్రములు 
అనబడు సూర్శకుటుంబ సముదాయములు ఒక స్వరూపము నుండి రెండవది 
మహాద్భుత ఆకర్షణ వికర్షణ శక్తుల బలిమిని ఏర్పడుట తెలిసి కొంటిమి భూమ్యా 
కర్షణ శక్తి మూలముననే మనము గాలిలో తిరుగు భూమిపై కాలూని నిల్లినాము 
చెట్టులోని పండు ఆకాశము లోనికి ఎగిరిపోకుండ భూమి మీదకు రాలుచచున్నది 
భూమి అను మహాజ్వాలారూపము చల్లబడి ద్రవీభవించుచుండ దానియందలి 
ఆకర్షణ శక్తి ఫలింతముగా దానిపై సంభవించిన గొప్ప ఉల్కాపాతమున భూమి 
చిలక బడి భూసార గుళికలుగ రకరకముల విత్తులు జీవకణజాలము, 
పిండములు, ఓషధులు, అన్నము, రుచులు, వాసనలు, వ్యక్షజాతి, పశుజాతి, నరజాతి 
రూపొందినదని తెలుసు కొంటిమి వికర్షణరూపశక్తి వలన అండ పిండలములు 
అన్నమున ఎదిగి విస్తరించి జీవకోటి ప్రబలినది 

బ్రహ్మాండ పిండాదుల వికర్షణ రూప జ్వాలా వేగముననే శబ్దశక్తికూడ 
పుట్టి విస్తరించినది శబ్దము యొక్క ఆకర్షణ వికర్షణ శక్తి రూపములే సలు 
విధములగు మాటలు, వాటి ఉచ్చారణలు, లేక భాషలు, ఐన మానవలోక 
సంఘజీవిత నాటక మందలి నవరస భావ ప్రకటనలనుగుణకర్మ విబాగములచే 
విద్యా పరిణతను ఏర్పశు బ్రహ్మ, క్షత్రియ వైశ్య శూద్ర జూత్యవతరణలకు కారణములు 
ఇవే నంఘ ధర్మ నిర్ణయములకు నంన్యృతి కల్చ్పనలకు వేద వేదాంతాది 
గ్రంథరచనలకు బీజములు ఇవే 








దేవుడు - మానవుడు బిశ్చయాచార్య విశ్వకర్మ 





మంత్రములకు శకీకలదా? | 


శబ్దశక్తులే మంత్రములు అవే అనూహ్మ ములగు అనేక భావములను 
కలిగించును కోకిల కుహూ మదుర ఇలాపనలలో సమ్మోహన నంగీత 
మలయమారుతమున్నది, సింహగర్జన లో భయంకర అట్ట హాస పపంచ 
వాతావరణ మేర్ద డును సముద్రఘోషలో ఉదగ్రగాంబీర్య ముద్యో తకరమగును 
కావు కావుమనుచు కాకులు 'జగదక్షకు నకు ప్రార్ధనలు చేయును చెట్లు 
యందలి శుక సిక ద్మనులు అలసిన పాంథుల మసస్సలకు హాయిని గొల్బను 
జోల పాటలు బిడ్డలను సుఖ నిదకు ముంచును కాని పిడుగుల గర్జనలు 
జీవుల గుండెలను బద్దలు చేయును తుఫాను హోరు బీభళ్సమును 
సూచించును సైరను సూత రానున్న ఉపద్రవమును మోర్డు టెలిగ్రాము పద్ధతిలో 
రుక్కొక్క శబ్దము ఒక్కొక్క అక్షరమును గుర్గుచేయును ప్రేలుడు శబ్దమును 
బట్టి అది సటాసో లేక తుపాకి యో వతు తారా జువ్యో క బాంబో తెల్ల 
వీలగును మోతను బట్టి అది గుట్టిపు బండో సైకిలో, కారో, బస్తో వశదమగును 
భాషా వికాసమున సంగీత సాహిత్యములు నవరస భావములు నృష్టముగ 
వృకమగును ఇంత యేల అమ్మా అని పిలిచినపుడు అమ్మ పలుకు తుంది, 
నాన్నా అని పిలచినపుడు నాన్నే పలుకు తాడు! మన ఎదుట దివ్య శక్తి ఉన్నదని 
నమ్మి ఆధివ్వ శక్త నామమును ఉచ్చరించినప్పడు ఆ శక్తితో స్పందన 
ఏర్పడుతుంది! పదే పదే ఆ శబ్దములను ఉచ్చరించినపుడుఅనిర్వ చనీయమైన 
అంతర్గత శక్తులతోసన్ని హితమై ఆత్మ ప్రేరణ ప్రేరణ వలన ఆయా శక్తులు తమ 
ప్రభావమును చూపును 
వేద బుషులు తపోబలమున దేహమందలి వట్టక్రములు అందుండి 
ఎలువడు శజ్టాక్షరములు గుర్తించిరి ఒక్కొక్క అక్షరము నకు పుట్టుక 
సాధనమును బట్టి ఒక్కొక్క శక్తి కలిగియుండుట పకి విశేషమే! శబ్దము లేక 
ప్రకృతికి పుట్టుకే లేదు! అందుచేతనే నాదము బ్రహ్మ పమని చెప్పినారు 
భాషా శబ్దములే ప్రకృతి యొక్క శక్తి నిర్దేశకములు అ శక్తి గల భాషాకూటమే 
మంత్రము 
“ఓం” అనునది సృష్టి స్థితిలయ శక్తులను బౌతిక ప్రపంచ శక్తిని అనగా 
ఏశ్వకర్మ నామక శక్తిని గుర్తుకు తెచ్చు మంత్ర శక్తి బీజము “తత్‌ సత్‌” అనునది 
విశ్వకర్మ నిజరూపమునకు బీజాక్షర సంకేతము “ఓం తత్‌ సత్‌” అనునది 
విరాట్‌ విశ్వకర్మ స్వరూపశక్తిని నిర్దేశించు మహామంత్ర బీజము ఇట్లు వివిద 
శక్తులు వివిథబీజాక్షర శక్షులైనవి! “ఇట్టి శక్తుల అక్షర కూటమే మంత్రము! ఈ 
మంత్రములను నమ్మికతో శ్రద్దగా పట్టు 'విడువక ఏకాగ్ర చిత్తతతో నేర్చి పఠించిన 
తప్పక ఫలించును మంత్రము సిద్దించును పురాణము అందలి మంత్రముల 
పయోజనములు బూటకము కాదు తౌడు _దనార్జనకై మాయ మాటలు చెస్పటకాదు. 


"దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


చ st 


దిళ్తు ముందా, బట్టు ముందా? 


విశ్వకర్మ యొక్క ఆకర్షణ వికర్షణ శక్తులచే ప్రబవించు ప్రకృతి పురువ 
నానుక ఆదిశక్తి (+ మయమూలకముల (-) రు కలన వాయు పదార్ధము 
అందుండి ద్రవపదార్దము అందుండి ఘన పదార్దము అందుండి మరల ద్రవ 
పదార్థముగా మారును అట్లే ఆదిశక్తి (+) మూలకముల (౧ సంయోగము 
వలన 5 విత్తనము కలుగు చున్నది ఆ విత్తనము నుండి మొలక ఆ మొలక వ్యక్షముగా 
మారు చున్నది వృక్షము నుండి ఆపుష్టము ఆ పుష్పము ఫలముగాను 
అందు మరల విత్తనములు వాటినుండి మరల అదే జాతి వృక్షముల వృద్ధి ఈ 
విదముగా భౌతిక పదార్థ భేదరూములను గ్రహించ వచ్చును ఇందు మూలకములు 
పుట్టుటకు జరం ఆకర్షణ శక్తి ఫలమేయగుట పంచభూత న్యష్టిలో 
నిరూపించబడినది మూలకముల ఆకర్షణ వికర్షణ ఫలమే సై మొదటి అంశమున 
వాయువు రెండవది విత్తు మొదటి దానియందు వాయువునకు ఉదాహరణ 
మేఘరూపములో నున్న నీటి యావిరి అది చల్లబడి ఆకర్షితమై ద్రవరూపమున 
నీరు అయినది వికర్షణ శక్తిచే వర్షించి అది మరల ఆకర్షణ శక్తిచే నదీ నదములు, 
సముద్రము అయినది నీరు మరల చల్లబడి ఆకర్షణచే మంచు గడ్డగ మంచు 
పర్వతములుగా ఉత్తర దక్షిణ ధ్యవములందు మంచు ప్రదేశములుగ రూపొందినటి! 
ఇవన్నియు లయ కాలమున వికర్షణ శక్తిని కలిగి ద్రవ్‌భవించి తరువాత 
వాయురూపము దాల్చి, అణువులుగ మారి ఆదిశక్తిలో లీనమగును రెండవ అంశము 
నందు మూలకములు ఆకర్షణ వికర్షణ శక్తుల ప్రభావమున భూసార గుళికలుగ 
విత్తనములైనవి విత్తనమే బీజకోటి పుట్టి పబలుటకు మూలకారణము విత్తన 
వికర్షణ రూపమే మొలక అను దాని బాల్మావస్థ, వృక్షము దాని యెవనము 
అందలి జీవికారణముల ఆకర్షణ రూపమన్మధుని నృష్టి కార్య సాఫల్యమునకై 
వెర్దడినదే పుష్టము అందలి లింగ రూప భేదములు కేసర కీలకములుగా వేరై 
ప్రకాశించుట పుష్టమందలి కణముల వికర్షణ రూపములే బిటి అన్మోన్స ఆకర్షణ 
గుణమే పండు ఈ ఫలమందలి వికర్షణ శక్తియే మరల విత్తనములుగ వృక్తమగును 
వాటి వికర్షణ రూపములు మూలకములుగ మారి అది లయకాలమున ఆటిశక్తిలో 
లీనమగును ఇట్లు సకల విధములగు వాయుద్రవ, ఘన రూప ద్రవ్యముల ందు 
గ్రహతారకాదులందు జీవకోటి యందు, శబ్ద బ్రహ్మమందు ఆకర్షణ వికర్షణ శక్తుల 
అమోఘ సృష్టి స్టితిలయ కారక ప్రభావములు మనకు ప్రతే క క్షములే 











దేవుడు - మానవుడు చిన్న్మయాచార్య ని pen 





కొల్పి ప్రీకాళేము - మన్లధుడు 

పంచభూతములు సొర నమ్మేళనముల నుండి ఆకర్షణ శక్తిచే 
జనించినదే ఏకకణ జీవి అమోబా మొదలగునవి వికర్షణ శక్తిని అదే జీవి చీలి 
దాని జాతి జీవి అనంతముగ వృద్ది చెందును మరియొక చోట జీవకణములు 
ఆకర్షణ శక్తిని మహాద్భుత సంస్కరణలకు లోనై కూడ బహుకణ జీవులైనవి 
వికర్షణ శక్తిని ఆ జీవి అదే రూప జీవి పుట్టుచున్నది ఈ శక్తుల మహాప్రభావముననే 
బకే ఒక మహా నూక్షరూప ధారణగల మజ్ఞివిత్తనము అనంత విస్తరణ గల 
మహావ్యక్షము అత్యాశ్చరముగ కోటాను కోట్ల అదే మజ్జి విత్తనములను అబ్బురముగ 
ఇచ్చుచున్నది 

వాయు, ద్రవ ఘన పదార్థ రూపములు గల భూమి పై జీవకోటి న్యష్టి 
విజ్బృంభణకు వికర్షణ రూప మహాశక్తి బలమున స్తీ పుం, నపుంసక లింగ భేదములు 
ద్యోతకమైనవి లింగ స్థానములు కొన్ని అతా శర కరముగ అత్యద్భుత కామనూత్ర 
బంధములతో ఆలోచనల కందని రీతిని ఆడమగ జంటలుగ అన్వోన్వము 
ఆకర్షించుకొనుచు క్రీడించుచున్నవి వంశాభివృద్ధితో సృష్టి స్థిరముగ నిల్లి 
సాగించుచున్నవి ఇదే న్యష్టని నిల్చి సాగించ నేర్చడిన మహాదేవుని కార్యచరణ 
మందలి మన్నదుని స్యష్టి విశేషము ఇది వాని మహేంద్ర జాల పజ 
నృిఫ్టిని పోషించు నివుణతీమి మర్షములు :- 

లింగ భేదములు తెలియని స్టైరోరైరా అనునట్టి వృక్షజాతిలో రెండు తీగ 
మొక్కలు ఒకదాని నోకటి ఆకర్షించుకొని భార్యభర్తల వలె ఏకమై విత్తులుగ మారి 
తీగలు నశించును వికర్షణ శక్తిని ఆ విత్తులు తీగలగును కొన్ని కొమ్మలు అంటు 
గట్టిన అవి కొత్త మొక్కలగును చెట్టు పుష్టించును పుష్టములోనే స్త్రీ పురుష 
జీజములు కేసర ముం. రూపమున ఆకర్షించు కొనుచు ఫలముల నొసగును 
అందు స్తీయ జాతి అదే రకపు విత్తనములను అనంతముగ కనును పాములు, 
కాకులు, చేపలు, కోళ్ళ మొదలగు కొన్ని జాతులలో లింగముల తావులు స్పష్టముగ 
బయటకు తోచి కల్చించవు కాని అబ్బురము గొల్బు ఆత్మ ప్రబోదము లేక స్రేరణ 
వల్ల లింగ బేదముల అకర్షణ శక్తి శారీరక ధర్మములను బట్టి ఆయా బుతు 
సమయముల యందు పభావితమగును చితవిచిత్ర కామ శాస్త్ర బందములకు 
స్యష్టి కల్చితమగును ఇట్లు స్తీ వురుష, బీజ సంయోగమునకు కొత్త న్యష్టికి 
పోత్చాహము కల్లుచుండుట గమనించ వలయును 





దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


84 


అటే లింగభేదములు స్పష్టముగ ఏర్పడికనిపించు ఆవు, ఎద్దు కుక్కలు 
మడుగు కు జాతులను పరికించుడు అందు మహాకాయముగల ఏనుగులు, 
అ దేసులగు కాకులు ఒకే విదమగు రతి బంధమున స్పురించు స్త్రీ వురుష 
Ber సంపర్క కియలు జక మహదాకర్షణ మహాశక్తి ప్రభావమే ఈ సంపర్కముల 
వలన జీవుల శుక, శోణములు కూడి పిండ రూపము దాల్చి ఎదిగి మరల ఆ జాతి 
జీఐి తాము ఉత్పన్న మగుచున్నది ఈ లింగ భేదముల కలయికలో 
జీవులు తీయని అమృత గుణానుబావముల చిక్కి మదించి రతి మోహమున 
బడుచున్నది ఇదే సృష్టి విస్తరణలకు ప్రోత్మాహక శక్తియగు చున్నది బుధ్ధి 
వికశించని జీవులలో చిత్త కార్తె కుక్కలు సంఘ నంన్కరణలకు దూరమై 
జాటాడుకొనుచు నీచ జీవన పవర్తనలకు లోనగుట స్పష్టపరచును 
| ఇట్టి దివ్య సృష్టి నిల్చి సొగుటకు తోడ్డడు అమోఘ మహోశక్తినే మన్మదుడు 
లేక ప్రద్యుమ్మడు అని వేదము నిర్ధారించి. పేరిడినది మత్మదుడు నృష్టిని 
నిబ్బిసాగింప తోడ్డడు విష్ణు మహాశక్తికి పుత్ర రత్న శక్తియే బ్రహ్మ రూప మహాశక్తి 
సృష్టి కార్యమున నిమగ్నమై యుండ దానిని నిల్చి సాగించు స్థితి కార్యమును 
స్తూని నిర్వహించువాడే ప్రద్యుమ్నుడు వీరిద్దరూ విష్ణువునకు పుత్ర రత్సములే 
ఆత్మ ప్రేరణలు - అని రుద్దుడు :- 
జగన్నిర్మాత, నాదుడు, అగు విశ్వకర్మ భగవానుడు జీవులకు తల్లి, తండ్రి 
స్వరూపమే అవ్మాజకరుణా సముద్రమే ఆయన మన వంశ మూల పురుషుడే 
అట్టివాడు జీవులలో కల్పించు నిస్థ్వార్థమగు మాతృప్రేమ కరుణ త్యాగ బుద్ధులను 
పరికింతము జాత్సుద్దరణకై మ్యుబదుగనే ఎట్టు జగబీశ్వరుడు స్పురింస జేయునో 
గహంతము  అత్యల్హ జీవులు కాకులు, బంగారు పిచ్చుకలు బుతుకాలము 
నమీపించుటను ముందుగనే చక్కగా గ్రహించును ఆడమగ జంటలుగ కలిసి 
ముందుగా తమకు కలుగు సంతానమును ఊహించును అనువగు చోట 
అత్వంత చాకచక్యముతో మానవ ప్రజ్ఞను తలదన్ను నట్లు చెదరని చక్కని గూళ్ళు 
కట్టును అందు ఆడది గుడ్లు పెట్టును పొదుగును మగది సంతాన రక్షణ 
భారమును వహించును పిల్లలు బయట పడినంతనే వాటికి ఆ జంట ఆహారము 
సంపాదించి వేళకు తెచ్చి తినిపించి వాటిని పెంచును రుచులను అందించును 





వయసురాగానే వాటికి గాలిలో ఎగురుట నేర్చును 








దేవుడు - మానవుడు చిన్తయాచార్య విశ్యకర్ల 





rr 


స్వశక్తిని బతుక నేర్చి తల్లిదండ్రి పక్షులుబిడ్డలను వేరు పరచును ఇట్లు పక్షిజాశులందు 
ప్రేమ కరుణ త్యాగ బుద్దులు ప్రత్యక్షముగా స్టష్టమగుూమండును ఈ గుణములన్నియు 
నిర్మలిన ఆత్మ ప్రబోదము వలననే జరుగుట సత్యము 

అట్లే పశుజాతు లందు గూడ ఈగుణములు ప్రస్ఫుటములే కోతులు 
బిడ్డలను కని కడుపుల నంటి పట్టుకొను విదానమును పిల్లలకు నేర్చి వాటిని 
ఒంటరిగ విడువక శైశవమున రక్షించి పాలించును కంగారు అనుమృ్మగమునకు 
కడుపున సంచియుండును బిడ్డను ఆ నంఛిలో దాచి రక్షించును 

ఇక సరీస్యపముల సంగతి అవి ఆత్మ పేరణల పఖభావమునవే పాముపిల్ల 
గుడ్డును చీల్చుకొని బయటపడును ఆవెంటనే ఎదుటనున్న కప్పను ఆహారమని 
మింగి రుచిగొని క్షుద్దాధ తీర్చకొనును దేహ దార్జ్యమును పొంది జీవించనేర్నును 

నరులను చేరి జీవించు ఆవులందు ఈగుణములు హెచ్చు స్థితికి చేరును 
ఆవు కాన్పు నొప్పులకు ప్రసవవేదనలకు గురియైనది ఆవుదూడ పుట్టినది దానికి 
కదలిపని చేయశక్తి సంపాదనకై ఆకలి మైనది ఆకర్షణ శక్తిచే పేరేపించబడి 
తల్లి పొదుగును చేరినది ముట్టెతో రొమ్మును గుద్ది గీరినది అంత వరకు పాలు 
లేని పొదుగున తల్లికి అత్మాశ్యర్యకరముగ పాలుపడినవి ఆవుదూడ ఒకదానికొకటి 
మిగుల ఆకర్షితమైనవి ఇరుప్రక్కల ప్రేమకు ప్రేరణలు ప్రారంభమైనది ఆప్యాయతతో 
అంబాయనుచు తల్లి బిడ్డకు చనుగుడిపినది ఆవుదూడను నాకి దాని 
శరీరమును శుభ్ర పరచినది లేగ చనుగీరిపాలు త్రాగి తిపిగుణాను భవమును 
శరిర బలమును పుష్టిని సుఖమును పొందినది చనుగుడుపుటతో తల్లియు 
తీపి సుఖమును చవిచూచినది ఆ మధురాను భూతియే ఇరుప్రక్కల ప్రేమను 
పెంపొందిచినది ఫలితముగ బిడ్డకు మాత్యరక్షణ పోషణలు వెర్దడినవి తెలియకనే 
తల్లియందు త్యాగబుద్ది అంకురిదినది ఇవన్నియు ఆత్మ ప్రేరణ జొత్యుద్ధరణకు దివ్య 
అద్భుత శక్తులే 
జీవుల సాంఘిత భవనము :- 

సూర్య కుటుంబ మందలి గ్రహాదుల ఆకర్షణరూప శంఖు చకగరమన 
వేగములచే ఏర్పడిన వాటి సాంఘిక ధర్మ శక్తుల వాసనలే జ్ఞానము వికసించుచున్న 
కొన్ని జంతుజాతులందు వంశానుగతంగా నంక్రమించినవి వాటియందు 
సంఘధర్మములు నెలకొనినవి ఒకే చోటనున్న అట్టి ఒకే జాతి జీవులు చేరి 
ఏకసంఘముగ నిల్జినవి అట్టి సంఘజీవులు జక ఏలిక లేదా సంఘపెద్దను 
ఎగ్నుకొనును 





నానా 





దేవుడు - మానవుడు బిశ్చయాచార్య విశ్వకర్మ 


86 
జానా బాబాను లిన రారా నానా బన రాభరబాదాంానదానండాబనానా రాత నమో ననాళనకాన భు ననలు నినున రో రానాను దనన 








అవి ఇకనా ఏలికను వీడక వానిచుట్టు తిరుగుచు వాని కనుసన్నల మెలిగి 
జీవించనేర్చి అ సంఘమును శాంతిని నుఖమును స్థిరముగ నిల్బుచున్నవి ఆ 
ఏలిక మాటలనుగాని సంజ్ఞలను గాని అవి జవదాటవు అడవి పందులు ఏనుగులు 
మొదలగు జాతులు ఇందుకు ఉదాహరణలు ఇట్టి సాంఘిక జీవన మందు ఇంకను 
గొప్పగ అభివృద్ధి చెందిన చతుష్టాద జీవులలో చీమలు అత్యున్నత స్థితిని 
సాధించినవి అట్టి వాటి ఒక్కొక్క గుంపునకు ఒక్కొక్క ఆడచీమరాణి ఆమెకు 
భర్తలు మెండు వారిని చేరి ఆమె వేల కొలది గ్రుడ్లు పెట్టి సంతానము నుకని 
సంఘబలమును వ్యట్ధిచేయును ఆమె పెట్టిన గుడ్డును పొదిగి పోషించ ఆమెకు 
ఆమె భర్తలకు నివాసములు తిర్షివిద్దను సంఘమునకు ఆహారములు వెదికి 
పెట్టను నిస్థ్వార్థబుద్ధిని పనిచేయు సేవక చీమలు చాల ఉండును అవి పుట్టలుపెట్టి 
అందు సంఘీయుల కొరకు మట్టి కోటలు నిర్మించును ముందు జాగ్రత్తతో ప్రతి 
ఆవోరపదార్దము వేరు వేరు గదులలో నిలువ బెట్టను వాటికై విశాల మగు కొట్లు 
కట్టును ఇట్టి కోటను రక్షించుటకై సైనిక చీమల ఏర్జాటు ప్రతి సంఘమున 
తప్పక ఉండును అవి నిర్ణయమున నిశ్చింతను శత్రువులతో పోరాడి ప్రాణమును 
లెక్క జేయక సంఘక్షేమమును కాపాడును ఇక్కడ ఒక విషయము గుర్తుకు 
వచ్చుచున్నది కార్గిల్‌ సరిహద్దు పోరాటములో భారతీయ సైనికులు తమ 
ప్రాణాలను లెక్క చేయక స్వార్థ చింతన మాని మనదేశమునకు విజయాన్ని 
సాధించారు భారతీయులకు ఎంతో రక్షణను ఆనందాన్ని చేకూర్చి పెట్టారు అంతే 
కాదు ఒకప్పడు పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో కూడ తమ ప్రాణాలకు తెగించి 
పోడి విజయాన్ని సాధించి పెట్టారు అంతేకాకుండా చైనాతో జరిగిన యుధ్ధంలో 
కూడ తమ దేశభక్తిని నిరూపించుకొన్నారు దేశాన్ని కాపాడి వారి దేశభక్తిని 
నిరూపించుకొన్నారు వారే నిజమైన దేశభక్తులు దేశం కోసం ప్రాజాలర్చించిన 
వీర జవానులకు సదా కృతజ్ఞలమై యుండ వలసిందే సైనికుల వలననే సంఘము 
సుఖశాంతులతో మనును చీమలకు ప్రత్యేక భాష యున్నట్లులోకమున వినికిడి 
ఇట్టి మహాద్భుత కార్భాలన్నియు నిర్మలిన ఆత్మ ప్రబోధమున జరుగుచుండుట 
సత్యము 

సృష్టి పరిణామ సిద్దిని అత్యుత్తమ గుణరాశియై సంఘజీవిగ వెలసినవాడే 
మానవుడు ప్రకృతి యందలి జీవుల జీవన విధానముల పరికించి మంచి 
చెడ్డలను వివరించుకోను జ్ఞానమాతనికి అజ్బినది వేద సంస్కృతిలో వాడు 
సంఘపవిత్రతను కాపాడలోకహితమును దలచుచు అత్మ ప్రబోధముననే వివాహ 
బంధమును కల్టించుకొనినాడు 





దేవుడు - మానవుడు బిళ్ళయాచార్య విశ్వకర్మ 


87 








భార్య భర్త అను నిర్మలిన హ్యృదయుల జంటలతో ఒక్కొక్క గృహమును ఏర్హాటు 
చేసికొనినాడు ఆత్మ ప్రేరణల రూపమగు ఆశలే నుఖాన్వేషణలే నరుని బుద్ది జ్ఞాన 
విస్తరణలకు కారణమ్రైనవి సంఘజీవితము గురు శిష్కుల కూటములతో భక్తి 
జ్ఞానములకు అంకురార్భణ అయినది 


గృహస్థాశ్రమ ధర్మమున వ్యక్తి స్వార్థమును మరచి సంఘోద్ధరణకై 
పరోపకార చింతనలలో నిమగ్నుడైనాడు వేదవిద్మా పరిణతను నంఘసంన్మరణలు 
రూపాందినవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర పంచమ నంస్థలు సంఘమున 
వెలసినవి సాంఘిక కట్టుబాట్లు ధర్మములు వివరింపబడినవి దుష్ట శిక్షణ 
శిష్టరక్షణలలో నిర్భయులు స్వార్థమెరుగనివారు అగు ప్రజాపతులు ఏర్చడినారు 
సంఘమున ఒకరి యెడ నొకరు చూపు ప్రేమ ఆదరణలే భగవంతునియందలిభక్తి 
మైనవి ప్రపంచమే పరమాత్మ రూపమను జ్ఞానమేర్చడినది ఈ భక్తి పరాకాష్ట 
చెంది ప్రపత్తిగ మారినది మానవుడు పరంధామమును గ్రహించి అందుచేర 
నేర్చినాడు ఈ విశేషములన్నియు తపోబలమున సిద్ధించిన నిర్మలనిశ్చల 
ఆత్మప్రబోధముల ప్రకాశమే ఇది సత్యము ఇట్టి పరమోత్తమ దర్శములే సనాతన 
దర్శ్మములైనవి 

ఇట్లు అత్యల్ప క్షుద జీవులనుండి అత్యుత్తమ మానవజీవి,పర్యంతము నిర్మల 
నిశ్చల ఆత్మ ప్రబోధముల కారణముగా ప్రపంచమున జాతులు విస్తరించి 
వ్యద్ధిచెందినవి జగన్నిర్మాత రక్షకుడు అగు విశ్వకర్మ పరమాత్మ ఉనికిని తన్నుదా 
స్పష్టముగా వెల్లడించు కొన్నాడు ఏలయన ఆకర్షణశక్తి ప్రభావమున జనించినవే 
అనంతమగు ఆశలు లేక, కోరికలు, సుఖాన్వేషణలు ఇట్టి కోర్కెలు దీర్షుమంతాదిష్టాన 
దేవతలు కూడా లెక్కకు మీరినారు వీరిని భజించు శక్తియే మావునందలి భక్తి 
ఈ భక్తి కి వేదము ఇట్చిన పేరేం "అని రుద్దుడు” అను మహాశక్తి ఆ శక్తివలననే 
పరమాత్మను వివిధ భేదరూపముల భక్తుడు చూడగల్లుచున్నాడు అబీష్టసిద్ధిని 
పొందుచున్నాడు ధృవుడు తండ్రి అంక పీఠమును అదిష్టింప గోరి విష్ణురూప శక్తిని 
ఆరాధించి ప్రత్యక్షముగ చూచి ధ్యవతారగ నిల్చినాడు అదే భక్తి ప్రపత్తులతో 
శరీరమునే నురచి పరమేశ్వరుని ఉపాసించి ఉక్కు స్తంభమునుండి బీకర 
న్యసింహమూర్తిని ప్రత్యక్షము కావించు కొన్షవాడే ప్రహ్లాదుడు 





"దేవుడు - మానవుడు బిత్మయాచార్య విశ్వకర్మ 


88 








పాతివ్రత్య మహిమతో భక్తిని నదీతీరమందలి ఇసుకను కుండగ చేసి ఇంటికి 
నీరు కొంపోయినదే జమదగ్ని మహర్షిపతి రేణుకాదేవి మరొక మృత్యుంజయ 
మంత్రమూర్తిని హృదయమున నిల్షివదింప బడిన బార్యను మరల బ్రతికించినవాడే 
పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి అనేక దివ్యాస్తమహామంత్ర బలిష్టుడై 
ఇరువది యొక్కమారు దండెత్తి దుష్టదరణీ శులనెల్లను దును మాడినవాడే 
పరశురాముడు వశిష్టుని శిష్యత్వమున ఆత్మ నిజశక్తిని మదిని దాల్ళి 
విశ్వామిత్రుడు, అగస్త్యుడు మొదలగు బుషీశ్వరుల మంత్రోపదేశముల తోడ్డాటున 
రావణాది మహాభయంకర దుష్ట రాక్షస శక్తులను నేలకూల్చినవాడే పుణ్యపురుషుడైన 
శ్రీరాముడు సకల యోగములు సాధించి యోగీశ్వరుడై మాయను స్వాధీన 
మందుంచు కొని అమానుష మంత్ర యంత్ర తంత్ర శక్తులు పదర్శించి భక్త 
రక్షకుడై అధర్మమును అణచినవాడే అర్జున సారథి శ్రీకృష్ణుడు మన మందరము 
ఇప్పడు మనశక్తి బట్టి శ్రీ వెంకటేశ్వరుని, నరసింహమూర్తిని, సూర్యనారాయణుని, 
సత్యనారాయణుని శ్రీశైల మల్లేశ్వరుని బెజవాడ కనక దుర్గమ్మను, సింవోద్రి 
అప్పన్నను, భద్రాది కోదండ రాముని స్వామి అయ్యప్పను, 16వ శతాబ్దములో 
నివాసియై శ్రీ పోతులూరి ఏర బ్రహ్మేంద్ర స్వామి వారిని 20వ శతాబ్దములోని 
వాడైన శ్రీషిరిడీ సాయిబాబాను, బుద్దుని, ఏసుక్రీస్తును మహమ్మదు ప్రవక్తను 
ఇంకను అనేక దేవతా మూర్తులను కొలిచి తాత్కాలిక ఆత్మబలమును 
చేకూర్చుకొనుచున్నాము. ఆర్హులు ఆర్థిక బాధలు, అనారోగ్యములు 
గ్రహపీడాదులనుండి తాత్కాలిక రక్షణను పడయు చున్నారు "మనకున్న వేద మంత్ర 
శక్తులు వాటి అధిష్టాన దేవతలు ఏడుకోట్లు ఈ దేవుళ్ళందరు ఆ విశ్వకర్మ 
పరమాత్ముని సూక్ష్మ అంశలు మాత్రమే శాశ్వత జీవన్ముక్తిని ఇచ్చువాడు మూల 
విరాట్‌ విశ్వకర్మ గాయత్రి యననొప్ప పరమపురుష శక్తి స్వరూప ఆదిశక్తి ఒక్కటి 
మాత్రమే మెట్టుమెట్టున తుష్టి పుష్టి కలిగించి జ్ఞానమిచ్చి నిర్ణయమున నిష్కామ 
ఉపాసనాథిక్ష నొసగి నిజభక్తుని నిజతనయుని తన అంక పీరమున శాశ్వత 
సచ్చిదానంత పధమున చేర్చుకొను మహాద్భుత దివ్యశక్తి ఒక ఆవిశ్వకర్మ 
పరాశక్తియే” పగనైనా, వగనైనా, భక్తినైనా, లోకవంశమూల పురుషుని తెలుసుకొని 
అనిరుద్దశక్తి అనగా భక్తిని ఆ పరమపురుషుని తెలుసుకొని జీవితాంతము తికరణ 
శుద్దిని నమ్మి స్మరించు జీవికి సచ్చిదానంద పథము చేకూరక తప్పదు ఇట్టి 
శక్తిని కలిగించుట, సంతానమునకు తనను తెలియనేర్చుట, తనలో వానిని 
చేర్చకొనుట ఆ విశ్వకర్మ భగవానుని అమృతమయ దివ్య కృపావిశేషమే 
దేవుడు - మానవుడు బిన్మయాచార్య విశ్వకర్మ 








89 


మానకిబానాడ గారంగా జగ మానా రా తానా రన నానన దట మన దాని బా ణణనామాలధనాణిలలదలననిిడుకుయకావాకతాయసునాలరదనిభనినన దాలు లకాలకననదలవానము తతత 





లయ స్వరూపము - సంకర్షణుడు :- పై విధముగా సృష్టి స్థితులను మహాశక్తుల 
ప్రబావములను ప్రపంచమందు గుర్తించితిమి ఇకలయము ప్రోత్షహించు వికర్షణ 
రూపశక్తులను తెలియుదము ఈ వికర్షణ శక్తి ఫలితముగా సర్వప్రపంచము 
రూపురేఖలు లేకుండా పంచభూతాత్మక మహాగ్ని జ్వాలా రూపియగును ఆ 
మహాజ్వాలలను సంకర్షణుడను శక్తి రూపమున కాలరాత్తి తనలో లీన 
మొనర్హుకొనును ప్రవంచమంతయు అనంత కాలరాత్రి స్వరూపములో 
లీనమైపోవును ఇట్టి లయకారక వికర్షణ శక్తి రూపములు సంకర్షణ నామమున 
ప్రకృతి లో మనకు సదా ప్రత్శక్షములే దీపము వెలుగునిచ్చుచూ చమురును వత్తిని 
హరించును పాలు మరిగి పొంగి పొంగి పొయ్యి పాలగును అగ్ని శజలచే 
ఆకర్షింపబడి శలభములు మంటలబడి రూపుమాయును ఆకలి, దప్పిక రోగాది 
బాధవలన పశుపక్ష్యాది జీవకోటి నశించును అడవులలో ఎండుకొమ్మలు రాపాడగ 
దావానలము పుట్టును అది మహటవులనే దద్ధమొనర్చను సముద్రతీరములందు 
అద్భుతమగు వాయువులు లేక గ్యాసులు వుట్టి బడ బానలమను పేరున మండును 
అందుచే ఉప్పినలు మహోద్రేకమున ఉరకలిడును సముద్ర తీరమందున్న సకల 
జీవకోటి మనుగడ లేకుండామటు మాయమగును విషక్రిములు వర్ధిల్లి వివిధ 
భయంకర రోగములు ప్రబలును అవి చావగా మగిలిన జీవకోటిని కూడా 
హరిరించును నూర్య బింబవుందలి అణుశక్తి హామజ్యాలా రూవముల 
ఆకాశములోనికి తన్ను కొని పోవు చున్నది మనకు తెలిసిన విషయమే అట్లగు 
చుండులలే ప్రకయకాలము నాటికి నూర్య బింబమందలి అణుశక్తి బలము 
అంతయి క్షీణించును 

సూర్యుడు విస్తరించి మహాజ్వాలా రూపమున తన కుంటుంబమునే 
దద్ధము చేయును సూర్య కుంటుంబము నకు ప్రతి నక్షత్రమునకును ఇదే మార్పు 
ఏర్హడును నక్షత్రములన్నియు మండి పాలవెల్లి కి విస్తరించును అసంఖ్యకములస 
షాలవెల్లులన్నియు ప్రళయ కాలమహోగ్గి జ్వలించును బ్రహ్మాండ పిండమునకు 
కూడ విస్తరించి మంండి ఇందు లయమగును ఆమహోగ్ని నెమ్మదిగా శాంతి నోంది 
కాలరాత్రి యొక్క సంకర్షణ రూపశక్తి ప్రభావమునకు లోనై అందులయమగును 
నర్వం నిశ్చల శాంత మహా సముద్ర రూపమున నిల్చి పోవును, ఇట్లు "య దృశ్యం 


తన్నశ్చం” అను బుషివాక్ష్యం సత్యం 





దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 





90 








ఈ విదముగా కాల రాత్రి యందు ఇమిడి యుస్న ఆకర్షణ వికర్షణ శక్తులే ఇచ్చా 
శక్తి క్రియా శక్తిల జ్ఞాన శక్తులగును వాటి మొత్తపు శక్తి కే చిచ్చక్తి అని పేరు ఈ 
నుహాశక్తుల మహాదృ్శత పోరాటముల వలననే ప్రపంచమునకు కల్టకాల మందు 
సృష్టి స్థితి లయములను ఘనఖక్తులు మహోాశ్చరర్షకరముగ సంభవించు చున్నది 
ఈ మూడు మహాశక్తులకు మహామంత్ర మూర్తులే ఓంకారశబ్ద పరబ్రహ్మ రూపులు 
బ్రహ్మో, ఏష్లు రుద్రులు ఈ ప్రపంచము దానిలోని జీవలోక నాటకము స్థిరముగ 
నిల్చి సాగుటకు ఏర్పడిన వృవహర రచనలో రూపొందిన స్యవస్థలు నాలుగు అవి 
వరుసగా వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు, సంకర్షణుడు అనుశక్తి మహో 
రూపములు వాటి ననుసరించి వేదము నరుని జీవితమునకు ఇచ్జినవే బ్రహ్మచర్య 
గృహస్థ వాన ప్రస్థసన్మాసాశ్రమములు వాటి ధర్మములు అంతయు సనాతన ప్రకృతి 
యొసగిన ధర్మ శాస్త్రాను గుణములే కాని మూఢములు కావు బుషీశ్వరులు 
తపోబలమున సాధించిన శాస్త్ర పరిశోధనా ఫలితములే సత్యములే వేధమున 
విస్పష్టముఖైనవి 








దేవుడు - మానవుడు బిశ్మయాచార్య విశ్వకర్మ 


91 


స 
మానవుడు 
"మనోర్జ్హాతా మనుజాః" 
మనువు నుండి పుట్టినవాడు మానవుడు. 
"మనోరిమే మనవాః” 
మనవుసంబందమైన వారు మానవులు. 


“త్వమగ్నే వసూగ్‌ం రిహ రుదా నాది త్యానత 
యజా స్వద్వరం జనం మనుజాతం ఘృతపృషం"” 

“ఓ అగ్షిదేవా నీవీ కరయందు వను రుద్రాధిత్యుల యజింపుము ఇంకను 
మను బ్రహ్మనుండికలిగిన జనులను కూడా దేవతా రూపముగా యక్షిజింపుము” 

జనులు మనువు నుండి కలిగినందునను, ఆ మనువు నిర్మించిన 
దర్మములను ఆచరించు వారైనందునను, మానవులు, మనుజులు అయినారు అనగా 

“మనుజాతం - మనునా ప్రజాపతినా ఉత్తావితమ్‌” అనినారు సాధుణులు 
ఈయనను బ్రహ్మ ప్రజలకు తండ్రి అనెడి విషయమును మరాక మంత్రము కూడా 
చెప్పచున్నది 

“యా మధర్వా మనుష్టితా దధ్యజ్‌వియ మత్తత, 
తస్మిన్‌ బహ్మణి పూర్వధేంద్ర ఉక్టా సమశ్మ తార్చన్షను స్వరాజ్యమిొ 1-80-16 
అనగా అధరణ్యుడు సర్వప్రజలకు తండ్రియైన మను ప్రజాపతి, అధర్వణుని 
కుమారుడైన దధ్యజ్ఞడు ఏకర్మను విస్తరింప చేసినారో అని భావము దీన్ని బట్టి 
మనుబ్రవ్మా ప్రజలకు జినకుడని తేలుచున్నది మనువు విశ్వకర్మ నుత 
పంచకములోని సద్యోజాత ముఖ సంభవుడైన మనువు అతడే సనగుడు అనగా 
నానగ బ్రహ్మ బుషి 

మానవుని జీవిత ద్యేయము :- ప్రతీ మానవుడు స్త్రీగానో, పురుషుడుగానో 
పకృతి స్వభావమున తానే సర్వజ్ఞడనని మానవునకు ఉండవలసిన పజ్జాది 
యులు సకలముతన సౌత్తేయని సదాభావించుచు గర్వియు ప్రవర్తించును. 
ఎదుటి వానియందు చులకన భావమును వహించును వాని వ్యక్తిత్వ మందలి 
లోపములే చూచును ఇదియే మానవుడు తెలియగ నేరని వాని యందలి గొప్ట 
అహంకారము ముక్తికి అహంకాంరము శూన్యముకాపలిను 


కానన 


దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్య 





92 








జీవలోక నాటకమున ప్రతి ఒక్కరు విడువగ రాని పాత్రదారులే ఏ పాత్ర 
లోపభూయిష్టమైనను నాటకము రక్తి కట్టని వృవహారమగును ఆంగ్లభాషలో 
“పర్వతము ఉడుత అను చిన్న పద్యము ఉన్నది అదిబకప్పడు వాటి మధ్య 

ఎవరు గొప్ప. వారన్న వాదన లేచినది పర్యవసానముగ వచ్చిన నీతి ఏమిటంటే 
ఎవరు వ్యక్తిత్వం వారి కుండుటచేతనే ప్రపంచము రమ్మముగా నడుచుచున్నది 
ఇరువురిలో ఎవరు లేకపోయినను ఒక వెలితి కానవచ్చును 

ప్రజ్ఞా పాటవములు వేరుగాని ఆ దేవుడు అందరినీ ఒకేలా సృష్టించాడు 
ఇది మాననకు జీవితమున బాదసడవలెను అనుభవమునకు రావలెను అపుడు 
వానికిసర్వులందు సమసామరస్య భావము నెలకొనును అణుకుత్రపేము, కరుణ 
అంకురించును వాని యందు అహంకారము అణగారును కాలమును 
గమనించుము అది ఒకే గుణమున సాగదు బుతువు లను బట్టి ప్రకృతిలో 
నవరసములు చిల్కు అనేక గుణముల మార్పులు కన్గించును అవి కల్బము 
స్థిరముగ నిల్చి సాగుటకు ఏర్పడిన ధర్మములే అట్లే జీవలోక నాటక రమ్య్మతకు 
మానవునందు అన్నిరకముల గుణములు అవసరమ ప్రతి వ్యక్తికి తన పాత్ర పోషతే 
దర్మము జీవిత కర్తవ్యము శాంతి సుఖానుభవమే పరమ లక్ష్యము 

ఇక పరమాత్మలేక పరమేశ్వరి యొక్క సుజ్ఞాన తత్వము మానవునకు 
సిద్దించుట పరిణామ సూత్రానుగుణమే యగుటందు సత్యము ఏ పరిణామ 
నూత్రమున పరమాత్మ నుండి ఈసూక్షరూప నరదేహము సిద్దించినదో ఆ 
సూత్రముననే అది మరల పరమాత్మలో చేరిపోవుట సత్యము అనగా అట్లు 
దేవునిలో లీనమగుట అనేక జన్మల ఆత్మల సంస్కార ఫలమే యగును అంతదకు 
ఏ జన్మ కాజప్మను మానవునకు తన ఆత్మను పవిత్రము చేయు సునంకల్టము 
పట్టుదల ఏర్దడవలెను అనగా వాడు నర్వజీవులను తనతో సమానముగా చూడ 
నేర్వవలెను దానికి దయాదాక్తిణ్యము నిర్ణయము, ధైర్య సాహనములతో కూడిన 
త్మాగనిష్ట్ర సంఘసేవ, సంఘమందలి కర్తవ్యపాలనలే సత్య జీవిత ధర్మము కావలెను 
అచంచల దివ్య మానసమునచియు జీవిలోక సేవయే పరమాత్మయందు భక్తి 
ప్రపత్తులుగ మారును జ్ఞాన వైరాగ్యములకు, నిన్గంగత్వమునకు ముక్తికి దివ్య 
సోపానములు 

న్‌వు అల్బశక్తి రూవులగు దేవుళ్ళను కొలిచి పూజించి ద్యానించుటలో నీ 
ద్మేయమేమి? ఆ దేవుళ్ళ యందు నీకంటే ఎక్కువ గొప్ప శక్తులున్నవను తలంపులే 
కదా! ఆ నిగూఢశక్తులను తదేకముగ ఏకాగ్రత దృష్టిని తలంచుట వాటిని నీ 
యందు ప్రతిషింపచేయు ప్రయత్నమే అగుటి సత్వము నిజముగ ఆ శక్తులు 
నీకు కొత్తవి అవన్షియూ నీ హ్యేదయనీమను దాగి నుఖ నిద్ర అచంచల దేవతా 
భక్తి ధ్యాన నిష్టాశక్తులు అను దివ్య వాతావరణములో ఆ 'జేజములుమొలకెత్తి 
వికసించును ఏకత్వమున ఒప్ప నీ మానవశక్తి అనేకత్వము సాధించును అనగా 








దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


93 


ఇంన్ని శక్తులు నీ లోని వేయగును సత్యముగ నీ నిజహృదయ బలముననే స్త్రీ లేక 
ఇప్రురుషుడు అను వ్యక్తిగ రాక్షసత్వమున నీవు దుర్మార్గుడవు దుష్టుడవు కావచ్చు 
లేక దేవగుణ సద్భావమున సన్మార్గుడవు, సత్చురుషుడవు కావచ్చు హిట్లరు, డయ్యరు, 
యెపోలియున్‌, కాళిదాసు, మహాత్మా గాంధీ, జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌, సాయిబాబా, 
బ్రహ్మంగారు, వద్మావతి, శివాజీ, సమర్ధరామదాసు, రూన్ఫీలక్షీబాయి, ఇంకను 
కొంచెం వెనుకకు వెళ్ళి చూస్తే మహమ్మద్‌ స్రవక్త ఏసుకీస్తు మొదలగు ఈ యుగపు 
ఇవ్యక్తులను తలంచవలె కానీ ఇట్టి శక్తులు భౌతికములు, శారీరకములు, నీకు 
కావలసినది అసత్సములకు జ్ఞానేంద్రియ మాయా సుఖములు కావు సత్యమగు 
కాత్మానందమను పరమశాంతి అది నిర్భయమున నిస్సంగత్వమున, నిస్వార్థబుద్దిని, 
గుష్టను, నీ కర్తవ్యములను విధులను పూని నిర్వమించుట వరిననే నెమ్మది గా 
తాప్పించును 

“యోగస్థః కురుకర్మాణి సంగం త్యాక్వా ధనుంజయ” అనే సూత్రాన్నే 
క్యష్ణపరమాత్ముడు పలు మార్లు చెప్పినాడు నరుడు కర్తవ్యముల విధులను 
కౌంచెమును నంకోచించక నిర్వహించ పూననలె వాడు సంఘమునకు 
చేయవలసిన విధులు లేక దర్శకర్మములు తప్టక చేయవలె కానీ ఆ కర్మ ఫల 
మోతువు కారాదు ఇది నీ జీవిత విదానముల నీవు త్రొక్కవలసిన సత్యదర్మ 
కుథము నిజ విశుద్దాత్స యందలి అనుపమ అనురక్తి శద్ధ, భక్తి నిష్టలే నిన్ను ఇట్టి 
శాంతి పథమున నిలద్రొక్కును కనుక ప్రతి జన్మను నీ ఆత్మ రూప పరమాత్మనే 
గుదాభక్తిని తలచుము సర్వశక్తి సంపద్బుక్తుడు సర్వసుఖశాంతి పదాతయగు 
=౨,శ్యకర్మ పరమాత్మ” యను దేవదేవుడు వాడొక్కడే సర్వశక్తి వంతుడు 
మహిమాన్వితుడు అక్షరుడు, పరబ్రహ్మ వాని క్షుద్రాంశలేయగు క్షుద్రదేవుళ్టను 
ఆశించకు ఇడుమలబడకు హిరణ్యకశిపుడు, పహ్లోదుడు, దుర్యోధనుడు, ధర్మరాజు, 
యముడు, మార్మండేయుడు మొదలగు వారిని మదిని తర్మించుము జన్మ 
జన్మల శక్తి వంచన "లేక శద్దానిష్టలు పూని ఆ శక్తితో దేవతా సార్వభౌముడగు 
కరమాత్మనే ఆరాధించ నేర్చము సర్వ దేవతా మూర్తులందు నీకిష్టమగు ఆ 
పరమాత్మ యొక్కజకే ఒక సత్మరూపమునే ఎల్లెడల సదా తలంచి చూడ నేర్చుము 
అడ్డంకులకు జంకకుము, భయపడకుము నిజ ఆత్మారాధన తత్సరతను వీడకుము 
జన్మజన్మల చేయు కృషి ఫలితముగ నకలము నీ ఆత్మ న్వరూవమే యని 
గుర్తించుటచే నీవు అత్యంత నిర్ణయుడవగుదువు నీ దగు జీవాత్మ స్వీయ 
పరిపూర్ణ శాంతి మయ సహజ శక్తిని చేరి అది అందు లీనమరుట తప్పదు 
కనుకనే శ్రీ కృష్ణ పరమాత్మ “సర్వదర్మాన్‌ పరిత్యజ్యమామేకం శరణం ప్రజ” అని 
గుచ్చి చెప్పుచు నరునకు అభయ మిచ్చినాడు 











దేవుడు - మానవుడు బిశ్మయాచార్య విశ్ళకర్త 


94 








వేద విద్యా వరిణతను వెలనిన భారత, రామాయణములందలి 
ఐవిదములగు జీవితము లకు ఆదర్శమూర్తులను నదా మదిని తలంచవలె 
అందువలన మానవులకు మానవత్వమున ఆయా జీవిత దశయందలి 
ఆదర్శజీవిత విదానమేమో చక్కగ బోదపడును 

అదర్శకన్య :- 

సుజ్ఞానముకల కన్యగా ఆ మూర్తికి ఆదర్శము స్వయం వరమున వివాహ 
బంధమును కల్చించుకొనుట అనగా అమె పుట్టిన ఇంటి గౌరవమును కాపాడుచు 
మెట్టిన ఇంటిగౌరవమును తూచిలెక్కించిన పిమ్మట వరుని ప్రేమించి 
పెండ్లియాడవలె ముందుగా ఆ ప్రేమికుడు అనకు తన జీవితా దర్శజీవి తగునా, 
కాదా అని నిదానమున చర్చించుకొని ఆమె ఒక నుస్థిర నిర్ణయ బుద్ధికి రావలె 
ఒక స్టిరత్వ మేర్దడిన పిమ్మట ఎట్టి ఉద్రిక్తకలోను ఆమె మనస్సును లేదా చిత్తమును 
ఏకాగ్రత నుండి తప్టించి మరొక తోవ త్రొక్కనీయరాదు వివాహ జీవిత మనునది 
సదా ఒక పూలబాటి కాదు అడుగడుగన దారి పొడవున అందు ముండ్లే ఎక్కువ 
పాడచూపును జ్ఞానియగు వ్యక్తి సహన శక్తిని నిష్టను కడు జాగ్రత్తగ తొలగించు 
కొనవలె ప్రతి ఒక్క జీవితమున కష్ట సుఖములు కావడి కుండలవలె నదిలోని 
వరదవలె మారుచుండును అది ప్రకృతి విశేషమే తప్పించనలవి కానిది 
ప్రతిజీవిలోక నాటకమున తప్టించుకొననేరని ఒక పాత్రధారి ఈ సూక్ష్మ వివేకమును 
మనసున నిలుపుకొని ప్రతి వ్యక్తి తన పాత్ర ధర్మములను చక్కగా గుర్తించికొనవలె 
వాటిని జీవిత పర్మాంతము ఆ వ్యక్తి జ్ఞానమున నిర్వికారమున, నిష్కామమున 
పోషించి పాటించనలె జీవలోక నాటక రమ్మతను కాపాడువలె ఇట్లు ఏ ఒక్క 
జ్ఞాన జీవికి స్వార్థమనునది కొంచెము కూడా ఉండరాదనుట వేద విద్య, ప్రస్తుత 
కాలమున ఆదునిక వనితలు దీనిని ఖండించుచున్నారు వారికి ఆ స్వేఛ్చ కలదు 
కనుక జ్ఞానముకలకన్యకు సావిత్రి దమయంతులు ఆదర్శం కావలెను వివాహ 
యోగ్యత బడసిన కన్యచే రుక్షిజీ కళ్ళాణ కావ్యమును చదివించుట యందలి 
సత్యమగు నీతి ఇదే “కన్మావరయతే రూపం” అనునది ఒక్కటే పూర్ణ సూక్తి కారాదు 
అది కామాతురత మగును దానివలన ఆయురారోగ్య భార్యములే చెడును ఇది 
ఈ కాలపు సత్య అనుభవమే 





దేవుడు - మానవుడు బిశ్మయాఛార్య విశ్వకర్మ 





ఆదర్శ వద్వొథ్ధి :- 
విద్యార్థికి ఆదర్శము, గురువునందు సాటిలేని భక్వి విశ్వాసములు 
జ్ఞానార్థన కొరకు దర్శ రక్షణ కొరకు అనురక్తి నిరంతర కృషి, పట్టుదల, చిత్త 





ఏకాగ్రత, మనో నైర్మల్యం, తోటి విద్యార్థులందు ప్రేమ, దయ, క్షమ, ఉపకారబుద్ది, 
మానసికము, శారీరకము, పొదేశికము అగు సకల వాతావరణముల యందు 
శుచిత్వము పాటించి ఆరోగ్య భాగ్యమునకై తపన జీవన వదానమున పొదు 
పరితనము ఇచ్చి పుచ్చుకొని సుఖించనేర్చ సాంఘిక నీతి అతి ముఖ్యములు” 
ఇందులకై విద్యార్థి మనసున నిల్న్లువారు ధృవుడు, అర్జునుడు కొంతవరకు 
ఏకలవ్యుడు, శ్రీకృష్ణుడు, మైత్రేయ లోపాముద్ర మొదలగు వారు 
ఆదర్శ గురువు :- 

విద్యా గురువగు వానికి ఆదర్శము ఆవిద్యల యందు ఘనపరిణత 
తీరని ఆనక్తి తన ప్రజ్ఞకు తగిన ఉత్తమ శిమ్మని వెదకుకొని ఆ విద్యలోక 
కల్యాణమునకై ఉవకరించి శాశ్వతముగ నిల్చి యుండుటికై నుప్రయుత్నము 
చేయవలె అట్టి కోవకు చెందిన వారే విశ్వామిత్రుడు, పరశురాముడు ద్రోణుడు, 
మొదలగు వారు గురుశిష్కుల మధ్య సద్భావన పెంపొందించుటకై వేదము ఈ 
దిగువన మంత్రమును పేర్మొన్షది 

వేదము “ఉం నహనావవతు సహనౌభునక్తు, సహ వీర్యం కరవావహై 
తేజస్వినా వథిత మస్తు మావిద్విషావహై"', ఓం శాంతి శ్యాంతి శ్మాంతిః 
తా సచ్చిదానంద స్వరూపుడగు భగవంతుడు గురుశిష్కులమగు మమ్మిరువుని 
రక్షించుగాక, ఆ పరమేశ్వరుడు మాకు వివేక విజ్ఞాన ఆనందముల నిచ్చి 
అనుభవింప జేయుగాక, మేము శారీరక, మానసిక బలవంతుల మగుగాక, 
అధ్యయన అద్యాపన ములచే మేమిరువురము తేజోవంతుల మగుగాక, మేము 
ఒకరినొకరము ద్వేషించక పరస్టరావగాహన అబిమానములతో జీఐంచుదుము 
గాక, త్రివిధ (ఆద్యాత్మిక, అది భౌతిక, ఆది దైవికు దుఖములునశించుగౌక 

భావము నెటింగి ఇట్టి శాంతిమంత్రమును ప్రతినిత్యము పారశాలలో 
విద్యార్థులు ఉపాద్యాయులు పరించిన యెడల వారికి మనో వికాసమునకు 
ఎంతగానో తోడ్డడగలదు 





దేవుడు - మానవుడు బిన్మయాచార్య విశ్వకర్మ 


96 








ఆదర్శ గృహిణే :- 
బార్యగా స్త్రీకి ఆదర్శ జీవితము ఆ వంశమును ఉద్ధరించుట ఆ వంశ 
గౌరవవ్రతివ్టలను ఇనుమడింవ చేయుట తన జీవితమును సార్హకము 
చేసికొనుటయే యగును ఆమె భర్తకు అన్ని విదముల సహకరించుచు బర్త 
ధ్యానముననే తన్ను దామరువవలెను భర్త గౌరవ భాగ్యములనే మది నిల్పవలెను 
వారి జీవితములో తాను వారితో ఐక్యము కావలెను అట్లు ఆమె వానికి సత్యమును 
అర్జాంగి కావలె ఇదే జ్ఞానవతియగు గృహిణికి శేయోదాయకమైన జీవిత విదానము 
అనగ దర్శ స్వరూపలగు భార్మథర్తలు శరీరములు వేరైనను చివరకు వారి మనసులు 
ఒకటే యగును వారి మనస్సులందు ఎట్టి విరుద్ధ గుణభావములకు స్టానముండదు 
భర్త శాకాహారి భార్య మాంసాహారి యగుట దుష్టమైత్రి, భర్త తెలుగుదేశం సభ్యుడు, 
భార్య కాంగ్రెసు వాది కారాదు అట్టి జంటలు సత్య జీవిత భాగస్వాములు కారు 
వారు దేశమును దోచుకొను దొంగల మురాయొక్క 
సభ్యులు మాత్రమే వారి ప్రవర్తనలు డాంబికములు జ్ఞానముగల భార్యకు 
ఆదర్శమే భరత చక్రవర్తిని కనిపెంచి యిచ్చిన వంశోద్దారిణి శకుంతల, ద్వితీయ 
స్వయంవరం మిషను నలుని శని బాదలనుండి తప్పించి భర్తకు శ్రేయములు 
కూర్చిన దమయంతి, భర్త గ్రుడ్డిరాజుకాగా తాను ప్రపంచ అద్భుత సుందర 
విశేషములను చూడనొల్లని గాంధారి, లోక నీలాప నిందలు బాప కరుణా 
సముదుడగు శ్రీరామునికి దూరమైన సత్య సహదర్శ చారిణియగు రాజిపత్షి సీతమ్మ 
పుట్టిన యింటికి మెట్టిన యింటికి వివ్యశోభలు కలిగించిన సావిత్రి మొదలగు 
వారు కావలెను 
మాతృమూర్తిగా స్త్రీ :- 
మాతృమూర్తికి ఆదర్శము దర్మ రక్షణహాషణాభి వ్యద్దులకై బిడ్డలను 
కనివారికి తగు విద్య నొసగుట వారికి అదర్శ ప్రాయులగుట, సంతానమందు 
ఆత్మ స్రైర్వము, ధైర్యసాహసములు, వీరత్వము, ఉదాత్త గుణములు, అహింస, 
కరుణ, ప్రేమ, సంఘసేవ, సహనము నిస్థా ర్థం, త్యాగనిరతి, పరోపకారము, 
చిత్తనైర్మల్యము మొదలగు సద్గుణములు విశాల హృదయ భావములు కలిగించు 
మెలకువలు నేర్చియుండుట అందుకు అట్టి తల్లులకు ఆదర్శము దృవుని తల్లి 
సునీత, దక్షిణామూర్తి తల్లి అనసూయ, పాండవులను కనిపెంచిన కుంతి, 
అవకుశులను వంశోద్దారకులుగ చేసిన సీతమ్మ కావాలి ఆధునిక కాలంలో కూడ 
స్త్రీలు ఆదర్శమణులుగా వాసికెక్కిన వారెందరో గలరు అట్టి స్థితి చేరుకోవాలంటే 
మహిళలు విద్యావంతులు అగుట ఎంతైనా అవసరము 











దేవుడు - మానవుడు చిశృ్మయాచార్య విశ్వకర్శ 


9] 





ఆదర్శ యువకుడు 


జ్ఞానము గల యువకునకు జీవిత ఆదర్శము గృహరక్షణ పోషణలు, పిత్య 
మాతృభక్తి, వంశముయొక్కయు, నంఘము యొక్కయు గౌరవోన్నతులకై 
అవిరళక్ళషి, సత్తరౌచదయా ధర్మముల పాటింపు, నిన్హ్వార్దజీవనము ఇందులకు 
ప్రఖ్యాతులు దశంథుని బాణమునకు హతుడైన యుషికుకూరుడు దర్శరాజూ, 
ధర్మవ్వాధుడు, శ్రీరాముడు, భిమ్మడు మొదలగువారు భర్తకు అదర్శము, 
భార్యయందు నిర్మల నిశ్చల ప్రేమానురాగములు సాంఘిక దర్మ రక్షణ పోషణలు 
అందులకై నలుడు, శ్రీరాముడు, సత్మభామ భర్త శ్రీకృష్ణుడు, దేవకి భర్త వసుదేవుడు 
మొదలగు వారి జీవిత విదానములు పలికించ వలెను 

ఉద్యోగము లేక వృత్తికి దర్మము కర్మయోగమే అనగా తనకు ప్రాప్తించు 
ఎట్టి వ్యత్తి ధర్మమును ఎట్టి నంకోచములేక చేవట్టవలెను ఆ పనిలో 
ప్రేమాభిమానములు శత్రుమిత్రభావములు ఈర్వాక్రోధములు ఎట్టి వారి యందు 
చూపరాదు వృత్తికి ఉచ్చనీచములు తలపెట్టరాదు సర్వులందు కరుణ ప్రేమతో 
వ్యత్తిధర్మములను, స్వలాభమును ఎంచక నిర్ణయముగ నిర్వర్తించవలెను ఇదియే 
ఉద్యోగ దర్శమగును వశిష్టుడు, విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు, దర్శరాజు, కర్ణుడు, 
భీష్మడు, ఆంజనేయుడు, దర్శవ్యాదుడు మొదలగువారి జీవిత విధానములే 
ఇందుకు ఉదాహరణ 


ల్ల జన్‌ శ 
గృిలేక పురుష వ్యక్తికి ఆదర్శము :- 


వంశాభివృద్ది దాని ఉన్నతులు ఇట్లు దాని గౌరవోన్నతులకై పాకులాట, 
భూతదయ, పరోపకార చింతన లోక కళ్ళాణమునకై సంఘ దర్మ రక్షణలు 
జీవితమునకు ఆదర్శము కావలెను సీత, వేదవ్యాసుడు ఆయన తల్లి సత్యవతి, 
శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, భీమ్మడు మొదలగువారు ఈ భారతావనికి ఆదర్శ 
పాయులగుదురు చాలా వరకు సుమతీ శతకము, కుమారి శతకములు ఎల్లరకు 
ఉపయుక్తములు నీచజాతి కుక్కల యందు వంశమునకై () అమితమైన విలువ 
యుండ జ్ఞాన జ్యోతి, బుద్ధికి అద్వితీయుడు, ప్రజ్ఞాన నిధియగు మానవునకు 
వంశము కంటే జీవితమున ప్రధానమెనది మరొకటి లేదు 


వలయాలా ననున మునినా నిలవని తతత హా న లద నాదా నాలా దా కాలా కా నానా దా నాఆ దాదా నానా 
దేవుడు - మానవుడు బిత్మయాచార్య విశ్వకర్మ 


98 
నరవశువులు :- 

సంపూర్ణ కర్తవ్యకర్తలు తెలియని వాడును సర్వకర్మల నెబుగనివాడు, 
నమయోచిత నదాచార జ్ఞానహీనుడునైన మూర్చుడు వాన్తవముగా 
పశువేయగును హింసకుడు సజాతీయ మనుమ్మల నుద్వేగ పరచువాడు, 
కలహప్రియుడు, ఉచ్చిష్టభోజన ప్రియుడు పిరికిపందయగువాడు శునక 
మనబడును చంచల స్వభావము కలవాడు, బోజనమునకై యలమటించువాడు, 
దుమికి దుమికి నడచువాడు, వన నివాసాభిలాషి, వీరిని కోతులని 
భావింపవలయును తన కుటుంబీకులకును, యితరులకును చాడీలు చెప్పవాడు 
పరుల నుద్వేగ పరచువాడు, సర్వసమానుడగు చున్నాడు బలవంతుడును, 
ఆకమణవీలుడును లజ్ఞాహీనుడు దుర్గంధయుక్త మాంస భక్షణాజబిలాషియునైన 
నరుడు సింహముగా తలంచబడును దూరద్యష్టిలేని మానవులు ఏనుగులుగా 
వరిగణింపబడుదురు ఈ విధముగ పాశవిక గుణములున్న మానవులు, 
మానవులుకారు పశువులేయనకెల్లును అసురగుణములు గలవారసురులను నట్లు, 
పశుగుణములు గలవారు మనుష్య రూపములు దాల్చిన పశువులన దగుదురు 


నరరూన దోవతలు : 


బ్రాహ్మణులను, దేవతలను, అతిథులను, గురువులను, సాధువులను, 
తపస్వులను పూజించువారును నిత్యతపోధథ్యాన పరాయణులు, నీతి ధర్మరతులు, 
క్షమాశీలురు, జితక్రోధులు, నత్యవాదులు, జితేంద్రియులు, లోభరహితులు, 
ప్రియవచనులు, దర్శశాస్త్రానురాగులు, దయాకురు, లోకప్రియులు, మితభాషణులు, 
గ్వశులు, సర్వకార్యదక్షులు, గుణవంతులు, మహాబలవంతులు, సొక్షరులు, 
విద్వాంసులు, అత్మవిద్యోవయోగ కార్యనంలగ్నులు, వంచగవ్యసేవననయందు, 
నిరామిష భోజన మందునభిరుచి గలవారు, అతిధులకు దాన మొసంగుట 
యందును, పర్వణాదికార్యముల యందును సత్చవృత్తి గల్గువారును, స్మానవాన, 
శుభకర్మ, వ్రత, యజ్ఞ దేవతారాధన, స్వాధ్యాయనములందు కాలమును 
గడువువారును, దినమునం దొక్క క్షణమ్రనను వ్యభా వుల్చని వారును 
మనువ్యరూపమున నున్న దేవతలు వారెల్లరును పూజ్యులు దేవతా సద్యశులు 














దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


99 





a. 


సర్వంద్రియములకు మహా ప్రభువే ఇంద్రుడు సర్వేంద్రియ సుఖబోగములే 
ఇందలోక భోగములు భౌతిక సుఖలాలసుడగు ఇంద్రుడు సహస్రాక్షుడై పతితుడై 
శివవిష్టువుల పాపకమున వర్షించుట యందలి గాథలు నరునకు సత్తత్తాన 
దీపికలగుగాక, చిదగ్ని సంభూతములైన సర్వేంద్రియములను చిదగ్ని చేతనే 
ప్రభావితమన కుండలిన శక్తిని లేపి జయించుటనే దేవకార్యమగును 


భౌతిక సుఖభోగములకు ఏర్పడిన వేకతువులు, యజ్ఞయాగాదులు కాని 
అవి స్వార్దముతో కూడినవి కారాదు సుసంఘ పరములు కావలెను శ్రీషృట్టుడు 
ఇంద్రుని నిరసించుట యందలి నీతిఇదే నహుఘని చరిత మనస్సున పెట్టవలెను 


నరునకు ఇన్నీ ఆశయములు ఏల? ఆ దేవదేవుడే మానవులను శృష్టెంచి 
తానే వారిచే బ 
ప్రత్యేకించి జీవితమందలి పనులను చేయ సంకల్చించుట ఎందుకు? తానుగా 
ఏ పనినైనా చేయబూనుట వ్యథా, శమ అగును కదా! అను సంశయము గాక 
కూడదు సత్య ఆత్త ప్రబోదము గల జీవులకు, జ్ఞానులకు, కర్మ యోగులకు, 
“కర్తస్మేవాధికారస్తే మాఫలేషు కదాచన" అను భావమున వారి వారి కర్తష్షములు 
వారికి నుబోధములేయగును కాని అజ్ఞానికి ఈ సంశయము నివారణ 
కావలయును ఈ సంశయ రూపమున నున్న నీకు దేవ దేవుడు ఉన్నాడు అను 
నిశ్చయ భావము సుస్టిరముగా ఏక్షడి యుండవలయును అంత నా జగబీశ్వరుని 
పతినిధిగ శివే వాని పనులు చేయనేర్తువు, దేవుని పూజించుట పార్టించుట 
ఎందుకు అందు ఇక నాపని ఏమి? అని భీష్మించి ఆదేవుని తదేక దృష్టితో ప్ర పశ్నించి 
చూడ స్థిరబుద్దిని నిలియుండుము అట్టుండిన ఈలోక నాటెకమున నీవు ఏ 
పాత్ర త. వలెనో నీ కర్తవ్యమేమో అది నీ అంతట నీవె నీ ఆత్మి వబోదమున 
తప్పక తెలియగలఅవు అట్టి సంకల్పము కూడ నాకెందుకు అంధు అట్టి ఎట్టి 
సంకల్పములకు తాటీయక విదుల, నియమములను వాటిని పాటించక. బకే 
స్థిరబుద్దిని బ్రతుక చూడడము అది కూడ నీకు దైవము కల్పించిన జీవిత 
విధానమేయగును కావున అట్లే నడువుముచలించకుము నిస్సంశెయముగర ఆ 
జీవితమే నీకు శాంతియననే మో బోదపరచును దానిన్‌ నీవశము నందుంచును 


టాకా. 
స్ట జ జాల... టా 


నాన కో 
దేవుడు - మానవుడు బిన్మ విశ్వకర్మ 





100 








అదే అజ్ఞానాందకారమును నీ నుండి పారద్రోలును జ్ఞానానందమయ దీపిక 
యగుట నత్యము నీకు జీవితమున వలయు దేవుని సదుపదేశము నీవు 
పొందగలవు మరియొకరిని ప్రశ్చించ పనిలేదు దేనికైనను మనసినుమంతయు 
చలించని నీ యొక్క ఏకాగ్రబుద్ది మంచి ఫలితము నివ్వక మానవదు నీవు 
అప్పడు జడ భరతుడవే అగుదువ కానున్నది కాకమానదు కొట్టువాడు ఆ దైవమే 
కొట్టబడువాడు కూడ ఆ దైవమే పని చేయువాడు, చేయించుకొనువాడు ఆ 
మహాదైవమే ఇదినాజవ్య కర్మాను భవమున నేమియో నృ్చష్టవరిచి నిన్ను 
కర్మవిముక్తుని చేసి ఆ కర్శయోగమున, సచ్చిదానంద పధమున చేర్చును ఇది 
సత్యము, నీవెవరు? నీవు నేను ఒక్కటే ప్రపంచమే నీవు నేను 'సర్వం ఈ శమయం 
విశ్వం' కనుక నీది కానిది ఏదియు లేదు ఈ ప్రపంచమును నీ అత్యుత్తమ 
సంపదను అన్ని విధముల కాపాడు కొనుటయే నీ ధర్మము 


ఆత్మజ్ఞానానికి గురువు అవసరమా? 


జడభరతుడు బక బనిష్టనుగు మొదు 
అందుచేతనే రాజు యొక్క పల్లకీమోత భారము ఎట్టి సంకల్చములేని అతనిపై 
పడినది ఆయనకు ఆ పని యందలి నూక్షములు, దర్మ్శములు తెలియవు కాని 
ఆయన నోటినుండి ఎట్టి అడ్డుమాట వెలువడలేదు శక్తివంచన లేక భారము 
వహించి మారుమాట చెప్పక అపని చేసినాడు పల్లకీ మోతలో తప్పటడుగులు 
తప్ప లేదు తత్కారణముగ రాజు దృష్టిలో పడినాడు తన ఆత్మ జ్ఞానమును 
ప్రదర్శించినాడు రాజునకు ఆత్మజ్ఞానోప దేశకుడు అయినాడు తాను కర్మ విముక్తుడై 
పరమాత్మ యందు లీనమైనాడు సకల శుభములు దైవకటాక్ష ఫలములే యనుట 
సత్యము 

అయిన జీవి సొంఫిక దుర్షీతిని ద్వేషమును అణచ ప్రయత్నము 
చేయనక్కరలేదా! అక్కడనే ఉన్నది “కర్షణ్యే వాథి కారస్తే' అను సత్యమందలి నీతి 
పురుష కార్యముననే మంచికాని, చెడ్డకాని సిద్ధించుట సత్యము కనుక నీవు 
ధర్మముతెలిసిన వాడవే అయిన శాంతి కొరకు ఆ దేవతా సార్వభొముని 
టం. 








దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్ల్ణ 


101 
బాబా నాలక లారి పనన నాకా నామాని నాటకం కదప నరా మంగ మకార టక రదర వమటు 





థీ వారలందరి చేతను అట్టి పొర్థనలు చేయించుము సంఘ సత్మప్రార్ధనలు 
వ్యథాకావు అపుడు అదర్మ నివారణ కొరకు ఒక మహాశక్తి మూర్తి నీ సంఘముననే 
అవతరించి లోకోద్ధరణ కావించక తప్పదు అదే దైవ మహాద్భుత శక్తి యొక్క 
అఖండ ప్రజ్ఞానం 
“విశ్వకర్మ జీవుల యొక్క కర్మఫలాను భవము కొరకు జగద్రూపము నందు 

చున్నాడు. కావున ఈ జిగదూవము వారి యంధార్థ కార్యము కొాదం 
బ్రహ్మోండాకారమున అంతటను ఆవరించియున్నను బ్రహ్మాండ భిన్నముగా నున్షదే 
అతని సత్య స్వరూపముకాని, బ్రవ్మోాండము వాని నిజరూపము కాదని సాధకు 
లెలుంగ వలయును ఈశ్వరుడు జగదూసమును తేల్చట జీవులచే కర్షఫలముల 
ననుభవింప జేయుటకే యనుట జగము జీవులను మోహ పెట్టుచున్నది అతని 
నిర్దుణ స్థితి శాంతిదాయి అగుచున్నది కనుక జీవులే నాటికయినను ఆకారణ 
రూప బ్రహ్మము (విశ్వకర్మ) నాశయించిననే అమృతు అగుదురు 
“పురుషనూరక్తార్ధము” 





శ్రీ మద్విరాట్‌ విశ్వకర్మ 


“ల. ల. ల... న దాటాక న మా. క. న. అలల నాల... దయా వాయు. నన న ద య తానా జత. రాలా 


దేవుడు - మానవుడు చిశ్మంయాచార్య విశ్వకర్మ 


102 
పశ్వకర ప్రార్దన : 

ఓ పూజృప్రభూ! క్షమాసరిపూర్ణో ప్రేమమయా!' నీకు నమస్కృతులు సాష్టాంగ 

ప్రణామములు నీవు సర్వాంతర్యామివి సర్వశక్తి మంతుడవు సర్యజ్ఞడవు నీవు 
దానందుడవు సర్వహృదయాంతరవాసివి 

కరుణార్థ హృదయము, సమదృష్టి, స్టిర మనస్సు, భక్తి విశ్వాస జ్ఞానములను 
మాకు ప్రసాదింపము ఆకర్షణల నణగద్రొక్కి చిత్తవ్యత్తుల నరికట్టుటకు మాకు 
వలయు ఆంతరంగికాద్యాత్మిక శక్తి నొసంగుము 

కామ, లోభ, ద్వేషముల బారినుండి మమ్ములను తప్పింపుము 
మాహ్యవయ ఫలకములను సద్దుణములతో నింపివేయుము 

ఈ సర్వనామరూపములతో నిన్ను తిలకింప నిమ్ము 

ఈ సర్వనామ రూపములతో నిన్న సేవింపనిమ్ము 

నన్ను సర్వకాల సర్వావస్థల యందు స్మరించు కొననిమ్ము 

నీభీలలు సదాగానము చేయనిమ్ము 

నీ నామము సదా మా పెదవులపై నుండ నిమ్ము 

సర్వదా మమ్ములను నీలో నివసింపనిమ్ము “శ్రీస్వామి శివాంద” 

విశ్వకర స్తుతి 

నమో విశ్వకర్మా నమోదేవదేవ నమో విశ్వకర్మా .. ... ॥ 

నమోనిరాకారా నమో నిర్వికార 

నమో ఓంకారా నమో ప్రణవరూప 

నమో జ్ఞానరూపా నమో జ్ఞానదాత, 

నమో పరంజ్యోతీ నమో దిద్యేతేజ. 

నమో పర్షబ్రహ్మానమో అంతర్యామి ॥ నమో విశ్వకర్మా ..... ॥ 

నమో విరాడూపా నమో విశ్వరూప 

నమో ఏకరూపా నమో అద్వితీయ. 

నమో పరశివా నమో లింగ రూప 

నమో విశ్వకర్మా నమో సృష్టికర్త 

నమో నమో నమో నమో నమోన్నమః “ఐశ్యకర్మ సొహితృ రత్త” 


కొచ్చెర్ల చియాచార్య విశ్వకద 








సర్వేజనా స్సుఖినో భవంతు 
సమస్త సన్మంగళాన్ని 
ఓంశాంతి శ్మాంత్మిహ్నోలేక- 
ఓం తత్సత్‌ 
ee A కదని 
దేవుడు - మానవుడు చిన్మయాచార్య విశ్వకర్మ 


దేవుడున్నాడా ? 
ఉంటే ఎక్కడున్నాడు ? 
ఆ దేవుడెవరు ? 
దేవుడను పదమునకు బుగ్వేదార్థమేమిటి ? 
సృష్టి ఎందుకు చేసాడు ? 
' ఎలా చేసాడు? 
' ఎట్లా జరిగింది ? 
) దేవుణ్ణి ఎందుకు పూజించాలి ? 
'“) అలా పూజించాధి ? 
ఎంతవరకు పూజించాలి ? 
“౨ జ్యోతిని ఎందుకు వెలిగిస్తున్నాము ? 
౧ మానవుని ఆదర్శ జీవనమేథి ? 
౧ కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాము ? 
_' ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నాము ? 
౧ దీపావళి వంటి పండుగలు ఎందుకు చేస్తున్నాము ? 
0 యుగములు పదునెమిదా ! 
“ దివ్యవేద మేమిటి ? 
ఎ మానవులందు జాతులు అయిడా |! 
౧) పంచభూతములకు పంచబ్రహ్మలు ప్రతీకలా ? 
౨ పంచబ్రెహ్మలు గోత్ర బుషులా ! 
౧ హిందువుల మతగ్రంథము ఏది ? 
0 ఆ మత ప్రవక్త లేవరు ? 
ఎ మతమంటే ఇదా ? 


మొదలగు ప్రశ్చలకు వేద విజ్ఞానాన్షనుసరించి 
సమాధానాల్షివ్వగలిగినదే ఈ “అభినవ గ్రంథము” 


జేవ్రుడు - మూనఫుడు (విశ్వకర్మ సృష్టి రహస్యము) 





